వాల్మీకీ రామాయణం - సంబంధాలు 


Valmiki Ramayanam - Sambandhal 


వాల్మికి రామాయణం - సంబంధాలు 


డౌ॥ డి. నరసింహారెడ్డి 
సంస్కృత విభాగము 
ఎస్‌.వి. యూనివర్శిటి 
తిరుపతి 


సుదర్శన్‌ 
తిరుపతి 
2000 


es 
స?! 

( 
9 


VALMIKI RAMAYANAM - SAMBANDHAL 


on 
a కల i wae [ఫి Rp mai ల! ఫి; 
¥ oe fe ప, గ EE = త్త > ME 1. 
| గ్‌ (క న ర ౯ ష్‌ 
శ "పల్‌ ' se, : a one 

స్ట శ ఫ్‌ re ౭ ఆ bi 
+ ti 
' 1 
ఇ bs 

nm hy) (| నే wags (4 
#3) GED ॥| iw aD WT GO hue i అతా స 
| Bf it. eis గ 


Mga a 0 teh 
ల దను తలచి మాగా గ అదం నలతాలంయలాల కో 
ఏ 


by న. 
Dr. D. NARASIMHA REDDY 





న. ti pis 
వ. జ 
First Edition : Feb. 2000 AR 
Copies : 1000 
For Copies మ 





D. VASUNDHARA RANI 
C/o. D. Narasimha Reddy 
16-30 Muni Reddy Nagar 
TIRUPATI 


“This book is published with the financial assistar 
TIRUMALA TIRUPATI DEVASTHANAMS under their 
Aid to Publish Religious Books” 


Price : 25/- 


Printed at 
STUDENTS OFFSET PRINTERS 


Prakasam Road 


TIRUPATI 





డి. రాజమ్మ _ డి. వకీర్‌ రెడ్డి 


నాకు జన్మను ప్రసాదించిన 
జననీ జనకులకు ప్రేమతో 
అం5కం 


కృతజ్ఞతలు 


రచనా వ్యాసంగమున ప్రేరణ కల్పించి నాకు అన్ని విధాల 
సహాయ సహకారములందించిన మా గురువర్యులు ప్రస్తుతం డైరెక్టర్‌ 
జనరల్‌ ఫార్‌ హయ్యర్‌ వేదిక్‌ స్టడీస్‌ అట్‌ తిరుమల తిరుపతి 
దేవస్థానంలో యున్న ప్రొఫెసర్‌ ఎస్‌.బి. రఘునాథాచార్యుల గారికి 


నాకు అన్ని విధముల సహాయ సహకారములందిస్తున్న మూ 
సహాధ్యాపకులకు, మిత్రులకు నా రచనా సమయమున మనసా 
వాచా కర్మణా చేదోడు వాదోడుగా నున్న నా శ్రీమతి వసుంధరా 
రాణికి, (రుత్యక ౦గా, పరోక్షంగా నా ఈ రచనకు కారకులైన వారికి. 


ఈ పుస్తక రచనకు తగిన ఆర్టిక సహాయాన్ని అందించిన 
తిరువుల. తిరుపతి దేవస్థానం వారికి, చక్కగా ము(దించిన 
స్టూడెంట్సు జిరాక్స్‌ వారికి. 

లు ఖ్‌ 


అందరికీ నా క్రత్మజ్రాతలు 


డి. నరసింహారెడ్డి 


ప్రస్తావన 


భారతీయ సంస్కృతికి ఆకరములనదగినవి రామాయణ 
మహాఖభారతాది మహో (గంథములే. వీటిలో రామాయణం ఆదికావ్యం. 
ఇందులోని పా|తలు నాటి నుండి నేటికీ యూనవ లోకానికి 
ఆదర్శవంతమైనవి. 


“వాల్మీకి రామాయణం - సంబంధాలు” యను ఈ వ్యాసం రెండు 
భాగాలుగా విభజించడం జరిగింది.అందు మొదటి భాగంలో వాల్మీకి 
రామాయణం - ఆది కావ్యం, దాని ప్రాశస్థ్యం చక్కగా వివరించబడినది. 
తర్వాత రామాయణంలోని రాజు, రాజ్యమునకు గల సంబంధం, 
మరియు రాజు, ప్రజలు, సేవకులు, భక్తులు తక్కిన వారికి గల సంబంధం 
వివరించబడింది. గురుశిష్యుల సంబంధం, తండి - కుమారుల 
సంబంధం, అన్నదమ్ముల సంబంధం, సవతుల సంబంధం, తోడి కోడళ్ళ 
సంబంధం చక్కగా వివరించబడినది. 


వయుఖ్యంగా భార్యా భర్తల సంబంధం సవిస్తరవలయగా 
వివరించబడినది. నాటి దశరథుడు, కౌసల్య, కైకేయి, 1 సుమిత్రల 
సంబంధం, సీతారాముల సంబంధం చక్కగా విశదీకరించబడినది. ఆనాటి 
“సీతా రాముల సంబంధం నాటికి, నేటికి మానవులకు ఆదర్శవంతమైనదని 
వివరిచబడినది. వురియు ఊర్మిళా లక్ష్మ ణంల సంబంధం కూడ 
వివరించబడినది. ఈ రచన వలన నాటికి నేటికి ఆ సంబంధాలు 
సంఘంలో వంత (ప్రముఖ పాత్ర వహిస్తున్నాయో మనకు చక్కగా 
గోచరిస్తుంది. రామాయణంలోని సంబంధాలు యావత్‌ బారతదేశానికే 
అతి ముఖ్యమైనవి, ఆదర్శవంతమైనవి. 

.- ఈ వ్యాసం రెండవ భాగము నందు రామాయణంలోని నీతి 
వాక్యాలు వివరించడం జరిగింది. అవి ప్రధానంగా మూడు భాగాలుగా 
విభజించాను. మొదటిది : రాజన్‌తికి సంబంధించిన నీతి వాక్యాలు, 
వాటి వివరణ చేయబడింది. రెండవది : భార్యా భర్హలకు సంబంధించిన 
నీతి వాక్యాలు. మూడవది : ప్రజలకు సంబంధించిన నితి వాక్యాలు. ఈ 
నీతి వాక్యాలకు వివరణ కూడ ఈయబడినది. ఈ నీతి వాక్యాలు 
మానవలోక వికాసానికి తప్పక కోడ్చడగలవని నేను భావిస్తున్నాను. 


vi 


విషయ సూచిక 
మొదటి భాగము 


వాల్మీకి రామాయణం - సంబంధాలు 


ప్రస్తావన 

1. వాల్మీకి రామాయణం - ఆది కావ్యం. 
త్న వాల్మీకి రామాయణం - |పాశస్థ్యం 
3. వాల్మీకి రామాయణం - పాత్రలు 

4. వాల్మీకి రామాయణం - సంబంధాలు 


4.1 రాజు - రాజ్యము 

4.2 రాజు - ప్రజలు (లేకు సేవకుల సంబంధం 
4.3 రాజు - భక్తులు 

4.4 తండి - కుమారుల సంబంధం 

4.5 అన్నదమ్ముల సంబంధం 

4.6 సవతుల సంబంధం 

4.7 అత్తా - కోడళ్ళ సంబంధం 

4.8 భార్యా భర్తల సంబంధం 

4.8.1 దశరథుడు - కౌసల్య, కైకేయి, సుమిత్ర 
4.8.2 సీతారాములు 


VR 


రెండవ భూగయము 


వాల్మీకి రామాయణంలోని నీతి వాక్యాలు 


రాజనీతికి సంబంధించినవి 
భార్యా భరలకు సంబంధించినవి 
జపతకు సంబంధించినవి 
ఉపయుక్త గంథావళి 


సంకేత పదసూచి 


మొదటి భాగము 
1. వాల్మీకి రామాయణం - ఆదికావ్యం 


విశ్వసాహత్యంలో (శ్రీమద్రామాయణము ఆదికావ్యం. అది సంస్కృత 
వాజ్మయమునకే గాక సర్వవాజ్మయములకు అది కావ్యము. లౌకిక సంస్కృత 
భాషలలో ఛందో రూపమున వెలువడిన మహాకావ్యము. కావున ఇది అది 
కావ్యమనియు, దినిని రచించిన వాల్మీకి ఆది కవి అనియు పేర్కొన్నారు. 
2400 శ్లోకములు కల రామాయణం, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, 
సుందర, యుద్ద, ఉత్తరకాండయను ఏడు కాండాలుగా విభజింపబడినది. 


(శ్రీరామచంద్రుని ఆదర్శ చరిత్రమును వర్ణించుటచే ఈ మహాకావ్యము 
శ్రిమద్రామాయణమనియు, సమస్త నారీ లోకమునకు తన సౌశీల్య 
సచ్చారిత్రముచే ఆదర్శభూతమై సకల సద్గుణములకును నిలయమైన సీత 
పవిత్ర చరిత్రను వర్ణించుటచే “సీతాయాళ్ళరితంి? అనియు, దీన, సాధ్వీ, 
సాధు జనులను బాధించుటయే వృత్తిగా స్వీకరించి లోక పీడనము గావించుచు 
అధర్మ మార్గమున సంచరించిన రావణుని వధను వర్ణించుటవలన *“పౌలస్త$ 
వధి” అనియును వ్యవహరింప బడుచున్నదో. రామాయణము తంత్ర, లయ 
1. కావ్యం రామాయణం కృతం సీతాయాల్టి రతం మహత్‌! 

పౌలస్త్య వధ మిత్యేవం చకార చరిత బ్రతః ॥ 


(శ్రీయద్వాల్మీకి రామాయణం, శివరామ ళశర్య్మవాళ్ట. వారణాసి, 1957. 
బాలకాండ 4.7. 


సమన్వితమై గానయోగ్యమగుటవే “గీత అనియు, రఘువంశ చరిత్రమును 
వర్షించుటతో పాటు ధర్మార్టకామ మోక్ష రూపములగు చతుర్విధ 
పురుషార్ధములను వర్ణించుట చేత “ఇతిహాసము” లేక చరిత్ర అనియు, 
లోకోత్తరములను సరసములును అగు అర్ధములను వర్ణించుటను బట్టి మహా 
కావ్యమనియు వ్యవహరింపబడుచున్నది. 


వాల్మీకి రామాయణము నందు వలె భారతీయ గృహ జీవితమంత 
సమగ్ర సుందరముగ మరి ఎక్కడను వర్ణించబడలేదు. తల్లి, తండ్రి, భార్య, 
భర్త, కుమారుడు, కుమార్తె అన్న, తమ్ముడు, వదిన, మరదలు, దాసి, 
యజమానుడు, సేవకుడు, మిత్రుడు, శత్రువు మున్నగువారు కుటుంబ 
మునకు సంబంధించినవారు. వీరు ఒకరి ఎడల మరియెకరు ఎట్లు ప్రవర్సింప 
వలెనో రామాయణమే మొదట చక్కగా విశదీకరించుచున్నది. భారతీయ 
సంస్కృతికి ఆధారమై దానిని సర్వ ప్రశంసాపా త్రముగ చేసిన కుటుంబ జీవిత 
సౌష్టవమునకు రామాయణము దర్భములాంటిది. 


వాల్మీకి రామాయణము ద్వారా లోకమున కిచ్చిన సందేశము 
_సర్వశిరోధార్యమైనది. సత్యధర్మములు ఎన్ని ఆటంకములకు గురియైనను 
చివరికి విజయమును పొందును. సీతారాముల వృత్తాంత మిందులకు మంచి 
నిదర్శనము. త్యాగము ప్రశంసనీయమైన గుణము. దీనిని ప్రచారము చేసిన 





2. అభిగీతమిదం గీతమ్‌. బా.కా. 4.27. 
3. మవోనుభావం చరితం నిబోధత. అందులోనే. 4.30. 


2 


వారు శాశ్వతమైన కీర్తిని పొందుదురు. రాముడు లక్ష్మణుడు భరతుడు 
చేసిన త్యాగము చాలా గొప్పది. అందువలననే వారి కీర్తి నేటికి అజరామరమై 
ఎరాజిల్హుచున్న ది. 


రామాయణమున కథా సన్నివేశములు సూచించు ఈ సామాన్య 
నీతులేగాక రాజనీతి కూడ విశదీకరించబడినది. ఇది చిత్రకూటమునకు 
వచ్చిన భరతుని రాముడు పరిపాలనము గూర్చి వేసిన ప్రశ్నల వలన తెలియు 
చున్నది. కావున ఇది సంస్కృత వాజ్మయమునకే గాక ఇతర వాజ్మయములకు 
కూడ మూలభూతమైనందున ఇతి ఆది కావ్యమని పండితలో కమంతయు 
తెలియజేయుచున్నది. 


శి. వాల్మీకి రామాయణం - ప్రాశస్థ్యం 


రామాయణం భారతీయుల (హిందువుల) ప్రమాణ (గంథం. అందలి 
కథతోను, పాత్రలతోను కొద్దిపాటి పరిచయము లేని భారతీయులెవ్వరు 
ఉండరు. వాల్మీకి రామాయణమునకు లోకమున ్రశస్టి కల్లుటకు అది 
అవతారపురుషుడగు (శ్రీరామచంద్రుని చరిత్ర అగుటయు, దానిని ఆదికవి 
'యైన వాల్మీకి రవించుట మాత్రమే గాక మరికొన్ని ఇతర కారణములు గూడ 
యున్నవి. పూర్వ లాక్షిణికులు కావ్యము యశోధనములు కూర్చు ననియు, 
వ్యవహార వేత్తృతను కల్లించుననియు, అమంగళమును నాశనము చేయు 
ననియు, సద్యఃపరనిర్వృతి నాపాదించుననియు, కాంతాసమ్మి తత్వముచే 
సదుపదేశము నొసంగుననియు, తత్రయోజనములను చెప్పి యున్నారు. 
ఇతర కావ్యములు వీనిలో కొన్ని ప్రయోజనములను మాత్రమే సమకూర్చ 
4. కావ్యం యళోస్సేర్ణ కృతే వ్యవహారనిధే శివేత రక్షతయే॥ _ 


సద్యః వళనివృతయే కాంతా సమ్మిత తయోవదేళశయుజో/ 
కావ్య ప్రకాశము. ముమ్మటుడు, వారణాసీ, 1969.1-2. 


3 


జాలును. అన్ని ప్రయోజనములను సమకూర్చగలుగునది (శీ, మద్రామాయణ 
మొక్కటియే. దీనిని పఠించిన సర్వ వ్యవహార వేత్తయగుననుటలో సందేహము 
లేదు. ఇప్పటికిని క్లేశ అమంగళ పరిహారమునకు భారతీయులు సామాన్యముగ 
శ్రీమద్రామాయణమును విశేషించి సుందర కాండమును పారాయణము 
చేయుదురు. మరియు దీనిలోని ప్రతికాండమునందును ఉపదేశరత్నములు 


కలవు. 


రామాయణ మహాభారతములు మానవ జీవితాన్ని ప్రభావితం 
చేసినట్లుగా మరే గ్రంథం చేయలేదని జవహర్‌ లాల్‌నెహ్రూ తాను రచించిన 
“ది డిస్‌కవరీ ఆఫ్‌ ఇండియా” లో పేర్కొన్నాడు. * 60 not know of any 
books, any where which have exercised such a continuous 
and pervasive influence on the mass mind as these two 
(Ramayana and Mahabharata). Dating back to a remote 
antiquity they are still a curing force in the life of the Indian 
people not in the original Sanskrit, except for a few intellec- 
tuals but in translations and adaptations and in those innu- 
merable ways in which tradition and legend spread and 


become a part of the texture of a people's life.° 


భగవాన్‌ వాల్మీకి తన రామాయణం ద్వారా గృహస్థాశ్రమ ప్రాశస్థ మును 
నిరూపించుచు అందలి మాధుర్యమును పాఠకులకు తెలియజేసూ అట్టి ఆశ్రమ 


5. The Discovery of India F. 99. 


సాఫల్యమునకు సంపూర్ణమగు అనుశాసన పాలనము ఎట్టు ఆవశ్యకమో 
నిరూపించి అట్టి అనుశాసనమునకు కట్టుబడినవాడు ఎట్టి కష్టములనైనను 
అధిగమించగలడని చక్కగ నిరూపించినాడు. 


గృహస్తాశ్రమమును ఒక రథముతో పోల్చిన అందు భార్యాభర్త 
లిరువురును ఆ రథమును లాగు గుజ్జముల వంటివారు. ధర్మము ఆ 
రథమును నడుపుసారథి, అరకామమయ మగు సంసారము దాని మార్గము. 
మోక్షము గమ్యస్తానము. ఈ విషయమును వాల్మీకి రామాయణమున 
వివరించి యున్నాడు. సమాజము - వ్యక్తి, రాజు- ప్రజలు, కుటుంబము - 
అందలి సభ్యులు, వారికి పరస్పరముండవలసిన సంబంధ బాంధవ్యములు, 
వారు పాటింపవలసిన సామాజిక ధార్మిక కర్తవ్యములు మొదలగునవి చక్కగా 
నిరూపించి, వారి మధ్య సంఘర్షణము లేకుండుట విశ్వశాంతికి దోహదము 
చేయునని రామాయణమున చక్కగా (ప్రతిపాదించబడిన ది. మానవుడు 
భౌతిక, ఆధ్యాత్మిక అభ్యుదయములను సాధింపవలెననిన, కామక్రోధా 
దులకు వశముగాక యుండవలెనని వాల్మీకి తన కావ్యం ద్వారా తెలియ 
జేసాడు. 


మరియు ధర్మపాలనమున అర్ధకామ ప్రాప్తి కలుగుననియు, ధర్మమునకు 
అసాధ్యము ఏదియును లేదనియునుో. ధర్మము సర్వసుఖ మూలమని 
యును, ఈ ప్రపంచమంతయును ధర్మసార భుతమనియును, అట్టి ధర్మమును 





6. ధర్మాద్దర్శ (ప్రభవతి ధర్మా (త్రభవతే సుఖమ్‌, 
ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదం జాగత్‌॥ 
అర. కా. 9.30. 


ఆచరించుట కష్టసాధ్యమైనను, మానవునకభ్యుదయ హేతువగుటచే ధర్మ 
మార్గమును మేధావులందరు అనుసరించి మానవ జన్మను సార్టక మొనరించు 
కొనవలెనని ఈ రామాయణం ద్వారా వాల్మీకి తెలియజేసాడు". 


వాల్మీకి ఉత్తరకాండమున రామాయణం యొక్క వెశిష్ట్యమును గూర్చి 
ఇట్లు చెప్పెను. ఈ రామాయణము (బ్రహ్మచే పూజింపదగినది. ఇది 
భగవత్సంబంధమైనది. కావున దీనిని దేవతలు, గంధర్వులు, మునులు 
స్వర్గమునందును సర్వదా సంతోషంతో వినుచుందురూ్‌. ఈ రామాయణ 
కథను చదివిన వారికి ఆయుస్సు వృద్ది చెందును. పాపము నశింపజేయును. 
సౌభాగ్యమును ఇచ్చును. ఇది వేదముతో సమానమైనది. (శ్రద్దా కాలము నందు 
వినదగినది. పాద మాత్రమైనా పఠించినచో సంతానము లేని వారికి 
సంతానము కల్లును. ధనము లేని వారికి ధనము కలుగును. సమస్త పాపములు 
సమసి పోవును. 


7 ఆత్మానం నియమైస్టెస్టెః కర్టయిత్వా వ్రయత్హుత। 


ప్రావ్యతే నివుత్రారర్నో నసుఖ్యారభ్యతే నుఖమ్‌/ 
అరకా. 9.31. 


8. తతోదేవాః సగంధర్వాాః సీద్దాళ్టీ వరమర్రయః। 
నిత్వం శృణ్వంతి సంవృష్టాః కావ్యం రామాయణం దవి/ 
ఉకా. 111.2. 


9. ఇద మాఖ్యాన మాయువ్యం సౌభాగ్యం పావనాళనమ్‌। 
రామాయణం వేదసమం (శ్రాద్దేషు (కావయేద్భు తః॥ 
అందులోనే 111.4. 


10. అపుత్రో లభతే వుత్రం అధనోలభతే ధనం! 
సర్వపాపైః వ్రముచ్యేత పాద వవ్యన్యయః వలేత్‌॥ 
అందులోనే 111.5. 

6 


రామాయణమును పఠించువాడు కొడుకులతోను, మనుమలతో, 
సంపదలతో కూడి సుఖపడును. అంత్యమున వైకుంఠమున శాశ్వతమైన 
సుఖమును పొందును". 


తి. వాల్మీకి రామాయణం - పాత్రలు 


ప్రపంచమున భాష నాగరికత అనగా ఏమో ఎరుగని స్థితిలో ఉన్నపుడే 
భారతీయ మహర్షులు వేద మంత్రములను దర్శించి లోకమున ప్రవర్షింపజేసిరి. 
అందు నిక్షిప్తములైన ధర్మనీతి తత్త్వములను సామాన్య జనులకు అర్ధం చేసు 
కొనుటకు కష్టమగుటచే వానిని సర్వజనులకు సులభముగ బోధించుటకై 
వాల్మీకాది మహర్షులు లౌకిక సంస్కృత భాషలో కథోపాఖ్యానమయములైన 
కావ్య పురాణ, ఇతివోసములను రచింపనారంభించిరి. 


సంస్కృతమున లౌకిక భాషలో వ్రాయబడిన ఆరంభ వాజ్మయ 
మంతయు వేదార్గొప బృంహణార్ధము వ్రాయబడినదే అని చెప్పుట అతిశయోక్తి 
కాదు. ఆ వాజ్మయమున కాలము చేతను, గుణ గణముల చేతను అ గ్రగణ్యత 
వహించినది (శ్రీమద్రామాయణము. అటువంటి గుణగణములు కల్లిన 
రామాయణంలోని పాత్రలు వారి సంబంధాలు గురించి తెలుపడమే నా 
ముఖ్యోద్దేశం. ముందుగా అందులో గల పాత్రలు గురించి సంక్షిప్తముగా 
11. వీత దాఖ్యాన మాయువ్యం వఠన్‌ రామాయణం నరః! 


నవుత్ర పౌత్రో లోకేల_స్మ్రీన్‌ (పేత్యచేహ మహీయతే॥ 
ఉ.5. 111.8. 


నిందు తెలియజేయుట సముచితము. రామాయణంలోని ముఖ్యపాత్రలు 
క్షత్రియులు (స్ర్రీలు- పురుషులు, బుషులు ((స్త్రీలు- పురుషులు), 
వానరులు, రాక్షసులు అని విభజింపవచ్చును. క్షత్రియులందు దశరథుడు, 
(శ్రీరాముడు, లక్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుమంత్రుడు, కౌసల్య, 
కైకేయి, సుమిత్ర, సీత, ముఖ్యులు. బుషులందు వశిష్టుడు, భరద్వాజుడు, 
శబరి, అనసూయ ప్రముఖులు. వానరులందు హనుమంతుడు, సుగ్రీవుడు, 
తార, రాక్షసులందు రావణుడు, విభీషణుడు, మారీచుడు, మండోధరి, 
త్రిజట మున్నగువారు ప్రధానమైన వారు. 


4. వాల్మీకి రామాయణం - సంబంధాలు 


వాల్మీకి మహర్షి రామాయణమునందు భారతీయ జన సమాజమును, 
వారి మహోన్నత సామాజిక, ధార్మిక, రాజ, నైతిక ఆదర్శములను వివరించి 
ధర్మార్టకామ సంయుక్తమైన వారి జీవన విధానమును, దాని వైశిష్ట మును 
తెలిపెను. అట్లే ధర్మ సహితములైన అర్దకామములనే సేవించు రాక్షస 
సమాజము యొక్క కుత్సిత స్వరూపమును చిత్రించి మానవులను ధర్మ 
బద్దము, మంగళ మయము అయిన జీవన విధానము వైపు మరల్చిను. ధర్మ 
పాలనమున అర్ధకామ ప్రాప్తి కలుగునని, కేవలం అర్ధకామముల నాశ్రయించు 
వారు సమూలముగా నశించుదురని చాటినాడు. 


ధర్మాద్య్టః ప్రభవతి ధర్మాత్‌ ప్రభవతే సుఖమ్‌, 
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదమ్‌ జగల్‌/ 


8 


మానవ జీవిత మహత్త్వంతోబాటు దాని క్షణ భంగురత్వం కూడ 
చాటినాడు. కావున శ్రీమద్రామాయణము భారత జాతి సర్వస్వ 
మనదగియున్నది. మరియు భారతీయులకు రామాయణము వేద ప్రమాణ 
మైనది: 


వాల్మీకి ప్రణీతమైన (శ్రీమద్రామాయణము నందు రాజ్యపాలన, 
రాజనీతి, రాజు రాజ్యమునకు గల సంబంధం, రాజుల గుణగణములు, 
ఇతరులతోడి రాజుల సంబంధాలు, వారి పరిపాలనా నైపుణ్యం, పితృభక్తి, 
గురు భక్తి, పెద్దల యెడ గౌరవం, గురుశిష్యుల సంబంధం, అన్నదమ్ముల 
అనుబంధం, తండ్రి తనయుల ప్రేమానురాగాలు, వియ్యంకుల స్నేహ భావం 
మున్నగు అనేక విషయములు సమ[గ్రముగ వివరించబడినవి. మరియు 
రసపోషణ, భావములు, అష్టాదశ వర్ణనలు, తాత్వికాంశములు గూడ 
సమూలా గ్రముగ వివరించబడినాయి. 


ముఖ్యముగ రాజునకు రాజ్యమునకు గల సంబంధం, రాజు-- (ప్రజల 
సంబంధం, రాజు- సేవకుల సంబంధం, గంరుశిష్యుల సంబంధం, 
అన్నదమ్ముల సంబంధం, అతాకో డళ్ల సంబంధం, భార్యాభర్తల సంబంధం 
మరియు అనేక బథములైన సంబంధాలను గురించి తెలియజేయడమే యీ 
రచన ముఖ్యోద్దేశము. ఆనాటి నుండి ఇప్పటి వరకు రామాయణమునందు 
చెప్పబడిన సంబంధాలు సంఘమునందు ఒక గొప్పు స్థానాన్ని పొంది, నాటి, 
నేటి, రాబోవు తరాలకు కూడ ఆదర్శమైనదిగా ఉన్నదనుటలో సందేహము 
లేదు. కావున రామాయణములో వివరించబడిన సంబంధాలు, సంఘంలో 
వాటికున్న గౌరవం తదితర విషయాలు ఆమూలా[గ్రముగ ఇపుడు 


వివరించబడినవి. 
9 


4.1. రాజు - రాజ్యము 


అయోధ్యను పరిపాలించిన రఘువంశ ప్రభువులలో అజమహారాజు 
కుమారుడు దశరథుడు. ఇతనికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అను ముగ్గురు 
భార్యలు, (శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అను నలుగురు కుమారులు 
గలరు. దశరథుడు విద్యాకోవిదుడు. ధర్మపరాయణుడు. బలవంతుడు. 
ఇతడు ఉత్తమ శాసకుడు, రాజనీతిజ్ఞుడు. ఇతని రాజ్యము అయోధ్య. 
అయోధ్య అనిన అతనికి అపారమైన ప్రేమ. అయోధ్య సరయూనది తీరమున 
యున్న కోసల దేశమున మనువుచే నిర్మించబడి లోక ప్రసిద్దమైయుండెను. 
ఆ అయోధ్యానగరము పండ్రెండు యోజనముల పొడవు, మూడు 
యోజనముల వెడల్పుతో శోభాయమానమై, ఎల్లెడల పూవులచే నింపబడి, 
చక్కగా తీర్చి దిద్దబడిన రాజ మార్గములతో, నిత్యము నీళ్ళ చేత తడుపబడుచు 
నొప్పుచుండెను. దశరథుడును ధర్మపాలన చేయుచు, అభివృద్ది చేయుచు 
దేవలోకమున ఇంద్రుడు వలె అయోధ్యా నగరమున నివసించుచుండెను. 


దశరథునిచే పరిపాలించబడుచున్న ఆ అయోధ్య వందిమాగదుల చేతను, 
ధనధాన్య సమృద్ది కల్లినదై కాంతి చేతను, ఎత్తైన రాజభవనములపై నెగురు 
పతాకముల చేతను, వందల కొలది శతఘ్నులు కల్గియుండెను. మరియు 
పూలతోటలతోను, మామిడి తోటలతోను అలరారుచుండెను. అది శత్రు 
ప్రవేశమునకు వీలుకాకుండ నిర్మించబడినది. దశరథుడు సామంతరాజుల 


తోడను, వివిధ రత్నములు పొదిగి నిర్మించిన రాజ భవనములతోను, సమస్త 
10 


రత్నములతోడను వ్యాప్తమైనటువంటి ఆ అయోధ్యను రేయింబవళ్ళు బాగా ' 
చూచుకొనుచుండెనో. దశరథుని కాలం నాటి అయోధ్యలో నివశించు 
ప్రజలకు ఎటువంటి ఈతి బాధలు లేక సిరిసంపదలతో హాయిగా జీవనము 
చేయుచుండిరి. నిత్యము అగ్ని కార్య మొనర్చువారును, శమదమాది 
గుణములు కలవారును, వేద వేదాంగ పారంగతులును, ఎల్లప్పుడు దానమొనర్చు 
వారును, సత్యమందాసక్తి కలవారును, గొప్ప బుద్ది కలవారును, వశిష్టాది 
మహర్షులతో సమానమగు బ్రహ్మణ శ్రేష్టలతో కూడిన ఆ అయోధ్యా 
నగరమున దశరథుడు నివశించుచుండెనోి. 





12. ఆయతా దళ చద్వేచ యోజనాని మవోవురీ 
శ్రీమతీ త్రీణి విస్టీర్థం సుబిభక్ట మవో వథా॥ 
రాజు మార్గణ మహతా నువిభిక్టేన శోభితా, 
ముక్తా వుషావీవకీర్లేన జులసీక్తేర నిత్య సః॥ 
తాంతు రాజా దళరథో మహారాష్ట్ర వివర్ధనః। 
వురీ మావా నయామాసన దివం దేవ వతి ర్వథాః/ 
సూత మాగధ సంబంధాం (శ్రీమతీ మతుల వ్రభామ్‌ః 
ఉచ్చాట్టాల ధ్ధాజవతీం ళతఘ్మీళత సంకులామ్‌॥ 
వధూనాటక నంఘైళ్ల) సంయుక్తాం సర్వతః వురీమ్‌! 
ఉద్యానాం ద్రువణోపేతాం మవాతీం సాలమేఖలామ్‌॥ 
దుర్గ గంభీర వరిఘాం దుర్గా మన్రైర్టురాసదామ్‌। 
వాజి వారణ సంవూర్ణాం గోభి రుష్టైః ఖ్లరె స్తథా! 
బా.కా. 5./7-13. 


13. తామగ్గీ మద్భిర్లుణ వద్ధు రావ్రుతాం ద్దిజోత్తమైర్లేద షడంగ పార్గగః। 
సవాస్రడై స్యత్యర్థతైర్మ వోత్యభిః ర్మవహర్ణికల్లైః బుషి భిళ్లకేవలైః॥ 
అందులోనే 5.239. 

సి 


అన్ని దేశములకు అభిమతుడగు దశరథుడు తన రాజ్యమందు చెజువులు 
త్రవ్వించుట, తోటలు పెంచుట, యాగముల నాచరించుట మున్నగు 
విషయములందు ఆసక్తుడై రాజ్యమును పరిపాలించెను. ఇట్లు ఇకా (కు 
వంశుడగు దశరథ మహారాజుచే అయోధ్య పరిపాలించబడెను. దశరథుని 
వలె (శ్రీరాముడు కూడ శరణాగత రక్షణము మున్నగు వాటి యందు ఆసక్తి 
కల్గినవాడై దుష్టులను శిక్షించుచు, ప్రజలను రక్షించుచు రాజ్యమును చక్కగా 
పరిపాలించెను. (శ్రీరామచంద్రుని పాలన ఆచంద్ర తారార్కము విలసిల్లు 
నట్టిది. అతని పాలన భూమండలమునందలి రాజుల కెల్లరకు ఆదర్శమైనది. 
(శ్రీరాముడు తండ్రి కిచ్చిన మాట ప్రకారము పదునాలుగు సంవత్సరములు 
వనవాసము చేసి, నంది గ్రామమున సోదరులలెల్లరిని కలుసుకొని, ఓడలను 
తీసివేసి సీతాసమేతుడై మునుపు తండ్రిచే నివ్వబడిన రాజ్యమును స్వీక 
రించెను. రాముడెపుడు రాజ్యమును స్వికరించునాయని ఎదురుచూచుచున్న 
ప్రజలు ఆనందముతో తమ కోర్కెలు నెరవేరునన్న సంతోషముతో ఆనందము 
నొందిరి. రాముడు రాజ్యమును పాలించుచుండ రాముని యెడల భక్తి పూర్వక 
మగు ధర్మాచరణ తత్పరులై, మానసిక బాధనుగాని, శా రీరకసంబంధమగు 
వ్యాధిని గాని, కరువుకాటకాది భయముగాని లేని వారై ప్రజలు నిశ్చింతగా 
యుండిరోే. 





14. నంది (గ్రామే జటాహిత్తా (భాత్సభిః సహిత్వో నమః 
రామస్సీ తామను ప్రావ్య రాజ్యం వునరవావ్దవాన్‌॥ 
(ప్రవుష్ణో ముదితో లోక స్త్వష్షః సుధార్శీకః। 
నిరామయో వ్యారోగళ్ళీ దుర్చిక్ష భయ వర్ణితః। 
బా. కాత. 59-90. 

12 


4.2 రాజు-[పజలు లేక సేవకుల సంబంధం 


దశరథునకు అయోధ్య ప్రజలన్న చాల ప్రేమ, గౌరవము కూడ. 
దశరథుడు రాజు అయినప్ప టకి నియంతృత్వం గలవాడు కాడు. స్వయముగా 
నిర్ణయములు చేసి ప్రజలపై రుద్దెడివాడు కాడు. తాను రాజైన మొదలు 
శ్రీరామపట్టాభిషేకం వరకు తను ఏమాత్రం సొంత నిర్ణయములు తీసుకొ నక, 
మహర్షుల, మంత్రుల, సామంతుల, ప్రజల నిర్ణయములు గైకొనియే 
కార్యములు ఆరంభించుమండిను. రాజుల కాలములో ఇట్ట ప్రజాస్వామ్యము 
నెలకొల్ఫుటలో దశరథుడు ఆదర్శ ప్రాయుడనుటలో సందేహం లేదు. చివరకు 
శ్రీరాముని పెండ్లి విషయం కూడా తాను స్వయముగా నిర్ణయము తీసుకొ నక 
పురోహితులకు, మంత్రులకు తెలిపి వారి సమ్మతము ప్రకారమే జనకుని 
నగరమునకు వెళ్లి వివాహము జరిపించెను. 


దశరథుని కాలము నాటి అయోధ్యలోని ప్రజలు నివాస సౌఖ్యముచే 
సంతోషంతోను, ధార్మికమైన మనస్సు కలవారుగను, తమ తమ ధనముచే 
'సంతుష్టలై, దానము చేయుచు ఎల్లప్పుడు సత్యమునే పలుకుచుండిరి. స్తీ 
పురుషులందరు ధర్మ స్వభావులై ఇంద్రియములను వశీకరించుకొని, మంచి 
స్వభావము ఆచారము కలవారై మహర్షుల వలె నిర్మలమైన మనస్సు కలిగి 
యుండిరి. ఆ శ్రేష్ట నగరమున జనులెల్లరు చిరకాలము జీవించువారై, ధర్మము 
తప్పక సత్యము వీడక, పిల్లలతోను, మనుమలతొను ఎల్లపుడు కలసి 

13 


యుండిరో. దశరథుడు రాజ్యపాలకుడుగా ఉన్నపుడు మోసగాడుగాని, 
పర స్త్రీ వ్యామోహము కలవాడుగాని ఎక్కడను లేకుండెను. ఇది అయోధ్య 
లోనే గాదు, కోసల దేశమంతట అధర్మము లేక ప్రశాంతముగనుండెనోి. 


రాజు చారచక్షువు. కావున చారులను పంపి వారి వలన స్వపర రాష్ట్రముల 
విషయములు జూచుచు, దోషులను దండించుచు, ప్రజలను ఆనందింపజేయు 
చుండెను. మరియు మూడు లోకములలో తన దాన గుణము, పరా క్రమముచే 
ప్రసిద్దుడై, దాన శీలుడై, సత్య ప్రతిజ్ఞ కలవాడై రాజ్యమును పరిపాలించెను. 
ప్రజలకు కల్లు అనిష్టములు తొలగించి ఇష్టములు కలుగజేయుచుండెను. 
అందువలననే దశరథుడు స్వర్గమును దేవేంద్రుడువలె ఈ భూమండలము 
నంతను చక్కగా పరిపాలించెను '. ఇచ్చట దశరథుడు రాజు. ఆయన 
ఏమైనను చేయవచ్చును. కాని ప్రజాహితమును కోరువాడు కావున ప్రజల 


15. తస్మీన్‌ వురపలో వార్దా ధర్మాత్మానో బహుధ్రుతాః! 
సరాన్తుజ్ఞాద్దనెఃస్తై౮కస్తై౮ః అలుబ్దాః నత్పవాదశః// 
సర్లోగనరాళ్ణ) నార్భళ్ల) ధర్గళీలాః నునంయతాః। 
ఉదతా ల్టులబ్బు త్తాబ్బాం యవారయః ఇవాములాః॥/ 
దర్హాయువో నరాన్బర్ణే[ ధర్టుంనత్సం చ నం(్రితాః। 
సమితా వు త వొ(త్రెళ్రులిత్తం త్రీ భీః వ్రురోత్రమే॥ 
ఒా.కా. 6-65, 9, 18. 
16. కళ్లి) దృష్ట (లాసీల్‌ వరదాలలలో నరః 
ద్రళాంతం నర్హమేనా నీల్‌ ర్యార్రం వురవరం చతల్‌ / ఆఅంధులోనే. 7.13 


17. అవే్షమాణ శ్ఞారేణ ద్రబా ధర్భ్చేణ రంజాయన్‌/ 
ద్రజానాం పాలనం కుర్పుశ్హుధర్హుం వరిహ్హాయన/ 
బితత స్రీ షు లోకేషు వదాన్వః సత్త సంగరః। 
సత్ర వుడుష వ్యాధ్రుః ళళాస వృ థివీమిమాము/ అందులోనే. 729-209 
14 


అభిప్రాయము ప్రకారమే వారి మాటను తీసుకొనియే రాజ్యమును 
పరిపాలించెను. ఇది దశరథుని ఉత్తవు ప్రజాస్వామ్యమునకు అద్దం 
పడుతున్నది. 


(శ్రీరాముని పరిపాలనయందు కూడ ప్రజలెవ్వరు అకారణముగ 
తమకన్న ముందుగ పుత్ర మరణ బాధను పొందనైరి. స్త్రీ, లెవ్వరు వైధవ్యము 
లేక ద్నిరకాలము పతి సేవాపరాయణులై కాలము గడుపుచుండిరి. ఎవరూ 
అగ్నిలో పడిగాని, నీటిలో మునిగి గాని, ఆత్మహత్య చేసుకొనలేదు. పెను 
గాలుల వలన భయము లేదు. ఆకలివలన బాథగాని, దొంగల వలన భయము 
గాని లేదు. ప్రజలకు కష్టములు కలిగినపుడు శ్రీరాముడు తనకు వచ్చినట్టు 
గానే భావించి దుఃఖించెడివాడు. ప్రజలకు శుభములు కలిగినపుడు వారి 
అభివృద్దిని చూచి తం డ్రివలెనే మిక్కిలి సంతోషించుచుండెనో. (శ్రీరాముడు 
అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాముని తీసుకొని వచ్చుటకు బయలు 
దేరెను. అపుడు ప్రజలందరు భరతుని వెంబడించుటను బట్టి రాజు ప్రజలకు 
గల సంబంధం మనకు ఎలాంటిదో విదితమగుచున్నది. కృతయుగమున 
జనులెట్లు సంతోషము నొందియుండిరో అట్లే త్రేతాయుగమునందు కూడ 
ప్రజలు సుఖ శాంతులతో సంతోషముగా యుండిరి. కావున రామోయణమున 
రాజు- ప్రజలు అన్యోన్యంగా, ఆదరాభిమానములతో జీవించుచుండిరి. 
నాటికి నేటికి వ్యత్యాసం ప్రత్యక్షంగా మనము చూస్తున్నాము. స్‌ 
పరిపాలకులకు ప్రజలకు చాలా దూరమున్నది. పాలకులు పరిపాలనను ఒక 
18. వ్యననేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః। 


ఉత్పవేషు చ సర్హేమ పితేన వరితువ్యతి॥ ఆయో. కొ. 2.40 
15 


వ్యాపారంగా చూచుచున్నారే గాని ప్రజల బాగోగులు చూడడంలేదు. ఒక 
వేళ చూచినా అది నామమాత్రమే. ఈ దేశంలో పరిపాలకులు నూటికి తొంభై 
మంది ఆర్టికంగా సాంఘికముగా లాభము పొందారేగాని నష్టపోయినవారు 
చాలా అరుదు. ప్రతి కార్యక్రమం ప్రజా సంక్షేమమని చెపుతూ తమ ఆస్తులు 
పెంచుకొంటున్నారు. కావున ఆనాటి రామరాజ్యం, రాముని పరిపాలనకు 
ఈనాటి ప్రజాహిత పాలనకు వ్యత్యాసం పాఠకులే నీర్ణయించుకోవాలి. ఎవరో 
ఏదో అన్నాడని తన భార్యను త్యజించిన రామరాజ్యం అది. కోర్టులు 
అభిశంసించిన, ప్రజలు ఎదిరించి అవహేళన చేసినా, పత్రికలు వ్రాసినా 
మానాభిమానములు లెక్కచేయక పరిపాలిస్తున్న రోజులివి. 


4.58. రాజు - భక్తులు 


రాముడికి ప్రయమిత్రుడు గుహుడు. అరణ్యవాస సందర్భమున 
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలసి శృంగి బేరం వెలుపల విడిది చేసెను. 
అది గాంచి గుహుడు వివిధ పలహారములతో వారిని సత్కరించుటకు 
సంసిద్దుడాయెను. నిషాదులకు రాజు అయినప్పుటికి గుహుడు తన 
అనుచరుడైనందున రామునితో ఎంతో స్నేహ పూర్వకముగ మాట్లాడి, 
అతనిపై తనకు గల అనురాగమును తెలుపుకొనెను. (శ్రీరాముడును 
గుహునితో ఓ మిత్రమా! నివు కాలినడకతో వచ్చి మమ్ములను ఆహ్వానించి 
మాకు అన్ని విధముల సహాయము చేసితివి. నీవే మేము పూజింపబడితిమి. 
సంతుష్టులమ్రైతిమి అని పలికి గుహుని కౌగలించుకొని తన స్నేహ భావమును 


ప్రకటించుకొనెను. గుహుడు కూడ రామునికి తగిన అన్ని సపర్యలు చేసి 
16 


అతనిపై తనకు గల భక్తి భావమును తెలుపుకొనెను. ఇచ్చట గుహుడు 
రామునికి ప్రియమిత్రుడైనను, యతనిని గురువుగా భావించి అతనిపై తనకు 
గల భక్తిని చాటుకొనెనో. 


రామలక్ష్మణులు అరణ్యవాస సందర్భమున పంపా 'సరస్సు దగ్గర కల 
శబరి ఆశ్రమమును చూచి, అతి సుందరమగు ఆ ఆశ్రమమును చూచుటకు 
శబరి యొద్దకేగిరి. శబరి మాతంగ మహర్థి శిష్యురాలు. ఆమె ధర్మము 
తప్పనిది. తపస్విని, గురుసేవా తత్పరురాలు. రామచంద్రుని దర్శనము 
లభించగానే రామునితో రామా! నా తపము సఫలమైనది. నీ గురువులిపుడు 
చక్కగా పూజితులైనారు. నీ దర్శన భాగ్యము చేతనే నాకు పరమపదము 
సిద్ధించెను. నేనిక పుణ్యలేకములకు వెళ్ళగలను అని పలికెను”. 


తర్వాత శబరి రామునకు నమస్కరించి దర్భాసనముపై అతనిని 
కూర్చుండబెట్టి, పాదములు కడిగి పాపవినాసనమైన ఆ జలమును తనపై 


19. తతోనణవ దన్గాద్భయు పొదాయ వృ థగ్ష(ధబు! 

అర్థం చోవానయల్టి ద్రం వాళ్ళం చేదయు వాచ వా 

“వామేవం (బువాణంతు రాభువః ద్రత్పువాచవావా 

అర్జి తాకా) ౫ హజ్ఞాళ్ఞ) భవతా నర్హూథా వయమ్‌ / 

వద్దా ముభీగమాళ్జైవ స్ట్రేవా నందర్భనేన చ అయో.కా.50.37, 40-41. 
20. అద్భప్రాప్తా తవస్సుద్లస్తవ సందర్భ నాన్హాయో?/ 

అద్భ(మే నవలం తపం గురవు నువ్రూజితా/ 

అద్భమే నఫలం ఉన్భున్దుల్టైవ భబివ్యతి! 

త్వయి దోవపరెరాము! వ్రూజితే వ్రురువ్షరభః/ 

చక్షవా తవ సామ్మేన వ్రూత్వాన్మీ రఘు వందనః/ 

గమివ్యామ్యుకయా జ్లోకాం న్ధుశ్త్ర నాదా దరిందమః/ అర.కా. 74.11 -13 


17 


చల్లుకొనెను. పిదప అచటనే బాగా పండిన పండ్లను, తియ్యని దుంపలను 
ఎంపిక చేసి, మాధుర్య పరీక్షకై తొలుత వానిని రుచి చూచి తరువాత వాటిని 
రామలక్ష్మణులకు ఇచ్చెను. రాముడు శబరి ఇచ్చిన పండలను తిని ఆమెకు 
ఉత్కృష్టమైన ముక్తి నొసంగన్‌. తర్వాత ఆ శబరి రాముననుజ్ఞపొంది 
యాక్షణముననే జీర్ణమైన తన దేహమును విడిచి, దివ్యదేహముతో స్వర్గమున 
కేగెనో. శబరి ఇట్లు రామునిపై గల తన భక్తిని తెలియజేసుకొనెను. 


రామాయణమునందు హనుమంతునికి రామునిపై అపారమైన భక్తీ 
భావము కలదు. సామాన్యముగ సేవకులు యజమాని సుఖములందును, 
ఐస్వర్యములందు తేలియాడుచున్నపుడే ఆశ్రయించియుందురు. అవి 
యజమానికి దూరమైనచో నిర్జాక్షిణ్యముగ అతనిని విడిచి వేయుదురు. 


సుగ్రీవుడు వాలిచే బహిష్కృతుడైనపుడు సుగ్రీవుని మంచితనమును దృష్టి 


21. ద్రత్యుధ్యు ద్రణవ్వూథ నివేప్పుకుళ్ళునరే? 
వొదో ద్రజాళరం శ్రత్యాతత్రోయం పావనాళనం/॥ 
శిరసాభార్ద వీత్తాచ వన్సః వృష్టైః లథార్టీయల్‌? 
ఫలాని చ నువకాగని మూలాని మధురాణే చ 
న్షాయ మాన్తొద్దు మాధుర్భం వరీజ్షు వరిభజ్షుచ/ 
వళ్దాన్లి వేదయాతూన రాభువాఖ్యాం ద్ధుడదబ్రతాః/ 
ఫలాన్వాన్తాద్దు కాకుల్సస్టన్లస్పైముక్లిం పారాంధదౌ/ అల.కా.న్రు.ర్‌రర్‌ 


22. ఇత్చుక్తా ఊటీలా వృద్ధా చీర శ్లవ్ఞాజినాంబరా! 
తస్మ్రీచ్యుహురో శబరీ దోవాం జ్వరం జొవోసలీ/ 
అశు జ్ఞాతాతురామేణ ముత్తా? తానం వముతాళనే/ 
జ్ఞ్రాలత్తా?యో సంకాళా న్హ్రూరమేవ జగామసా॥ అందులోనే. 74.32-33 
18 


యందుంచుకొని అతనినే అనుసరించిన వ్యక్తి హనుమంతుడు. బుష్యమూక 
పర్వతమున వాలి వలన భయకంపితుడైన సు[గ్రివుని చూచి హనుమంతుడు 
దేవా! మీరిక ఏ మాత్రము వాలి వలన భయపడకుము. ఈ పర్వతమందు 
వాలి వలన భయము లేదో. అని చెప్పి ఆపదలో ఉన్న అతనికి ధైర్యము 
కలిగించిన ధీశాలి హనుమంతుడు. 


సీతాన్వేషణ సందర్భమున హనుమంతుడు అసోక వనమున సీతను చూచి 
ఆమెతో సంభాషించి, ఆమెకు ధైర్యము కలిగించి, రాముడు వచ్చి నిన్ను 
త్వరలో తీసుకొని పోవునని తెల్పెను. తర్వాత రావణుని బలపరా క్రమములను 
స్వయముగా తెలుసుకోవలెనన్న కోరికతో అచట వున్న రాక్షసులతో తగవు 
పెట్టుకొని, ఇంద్రజిత్తుచే రావణుని వద్దకు తీసుకొని పోబడెను. అచట 
రావణునితో రాముని గొప్పతనమును గూర్చి తెలుపుచు చివరికి రావణునికి 
ఇట్లు హీతమును ఉపదేశించెను. రాక్షసీశ్వరా ! నేను హనుమంతుడను వాడను. 
వాయుపుత్రుడను. నేను సతాన్వేషణార్హమై నూరు యోజనముల పొడవైన 
సముద్రమును దాటి, ఇచటికి వచ్చి, ఈ లంకలో సీతాదేవిని చూసితినో. 
నీవు శాస్రోక్తముగ ధర్మస్వరూపమును తెలుసుకొన్నవాడవు. మహా 


23. నంశున్హు జృతామేవ న్లర్డై ర్వాలిక్టు తమవోన్‌/ 
యలయ్యాయం గరవలో భయం నేవోస్థీ వాలినూ/ క.కా. 2.14 


24. అవాంతు వాశుమూన్చాను మారుత స్వారన న్ఫుతః 
నీతాయానస్తు శృ తేతూర్థం శతయోజన మాయతమ్‌// 
సముద్రం అంభుయ్యిత్తాన లాం దిద్భతురెబ్లోగలః। 
(థ్రముతా చమయో ద్ద జ్ఞా గహీతే జునకాల్టుజా/ నుం. కా. 51.15-16 
19 


తపస్సంపన్నుడవు. అన్యుల భార్యను నీవిట్లు నిరోధించట తగదు. 
దేవాసురులలో నెవ్వడు రామునితో పోరాడువారు లేరు. రామునికి అబ్రయ 
మొనర్సి సుఖమును పొందువాడు ముల్లోకములందు లేరో. 


కావున నీవు నామాట విని సీతను ఆ రామునకప్ప గించుము. మరియు 
నేననుకొన్నచో ఈ లంకా పట్టమము సులువుగా నాశనము చేయగలను. కాని 
రామునాజ్ఞ లేదు. రామునికి అపకారం చేసి సాక్షాత్తు దేవేంద్రుడే సుఖము 
పొందలేడు. మరి నీకొకలెక్కా* ! నీ మిత్రులను, మంత్రులను, బంధువులను, 
సోదరులను, కుమారులను, హితులను, భార్యలను సీత కారణముగా 
పోగొట్టుకొనకుము '. నీకు విశేషించి రామ దూతగా ఇచటికి వచ్చినాను. 
రాజ శ్రేష్పడైన, ప్రభువైన రామునకు అపకారమొనర్చి నీవు జీవించుట కష్టము 
అని రావణునకు పలుపలు విధముల హనుమంతుడు హితబోధ చేసెను. ఇచట 
హనుమంతుని బుద్ది కౌశలము ప్రసంశనియ మైనదే కాక, అతనికి 
రామునిపై గల భక్తి భావము ప్రకటితమగుచున్నది. 


25. కళ) లక్ష ణముక్తానాం రామకోవొనువరినాం/ 

శరాణామ(గతఃస్ణాతుం ళక్తోదవానురేవ్చువీ// 

న చావీ (త్రిషు లోకము రాజున్చిద్భోత కన! 

రామవసు వ్యళీకం యః ల్టుత్తా నుఖ మవాన్నుయాలత్‌/ నుం. కా. 51.19-20 
26. ఆఅవకుర్హళి రామస్పు సాక్షాదివీ వురందరః॥ 

శ సుఖం దబ్రావ్చుయాదన్వః కంవు నన్ల (ద్గీధో జానూ అందులోనే. 51.33 
27. నస్వానిమిత్రాణీ ముం(్రీంళ్ల జ్ఞాతీన్‌ (బా(తూన్‌ నుతాన్‌ వొతాన 

భోగాన్‌ దారాంళ్ల) లంకాం చ మాబినాళ ముపానయ/ అందులోనే. 51.37 

20 


మరియు హనుమంతుడు వానరులకెల్ల మేటి వీరుడు. గరుత్మంతుని 
రెక్కల బలము ఎట్టిదో హనుమంతుని భుజ బలము కూడ అట్టిది. 
వేగములోను, పరాక్రమములోను హనుమంతుడు గరుత్మంతునికి 
ఏమాత్రము తీసిపోడు. తన భుజబలము చేత లంకలోని ప్రాసాదములు 
తగులబడుచుండ ఇంద్రుడు వజ్రాయుధంతో రాక్షసులను చంపినట్లు అనేక 
మంది రాక్షసులను హతమార్చిన. ఈ విధముగ హనుమంతుడు రామునిపై 
తనకు గల భక్తిని వ్యక్తపరచుకొనెను. తర్వాత సీత క్షేమమును రామునికి 
తెలియజేయుట, అంగదునితో యుద్ధము, రామరావణుల యుద్దము, 
రావణుని సంహారం జరిగిన తర్వాత రామచంద్రుని పట్టాభిషేకము వరకు 
గల అనేక కార్యములందు హనుమంతుడు రామునివై తనకున్న భక్తిభావమును 
నిరూపించుకొనెను. దీనిని బట్టి నాటి కాలమున రాజులకు - వారిపై భక్తులకు 
గల సంబంధము ప్రకటితమగుచున్నది. 


4.4 తండ్రి - కుమారుల సంబంధం 


దశరథుని కుమారులు రామ లక్షణ భరత శత్రుఘ్నులు. చాలా రోజుల 
తర్వాత కల్గిన కుమారులు కావున దశరథుడు వారిని అల్లారుముద్దుగా 
వెంచుకొ నుచుండెను. విశ్వామిత్రుడు యాగరక్షణార్థము రాముని తనతో 
పంపమని దశరథుని కోరగా, ఆ మాటలు విని దశరథుడు క్షణకాలము 
మూర్చిల్లి, తర్వాత తేరుకొని ఇట్లు చెప్పెను. స్వామీ! ఈ రాముడు పదునా 


"ఇ Un 
గే i fy, "oy 
టి అ 1 ని పం టీం, 
28. ఎవ్వాతమానం తతద్బుశ్హూ) టానాదం పహాంియూధథవః/ టి లు 
న్‌. మ 
అట ఆళ్ళ అ అత్వ ఆర్య Wy yp tee 
సరాత్షస శతం వత్తా? వజ్రోణోం (దో ఇవానురాన్‌/ నుం.కా. 63.29 = . స. 
న 4 ల న 
షా | న? 
స్‌. న 
hd (a ఫ్‌ a 
np": bry క Re) 
ws య. r 
1? న గ we ( op 
hte, 
4. 


రండ్ర ప్రాయముకూడ లేనివాడు. అతనికి రాక్షసులతో యుద్దము చేయునట్టి 
శక్తి కలదని నాకు అనిపించడం లేదూ. నేను నా సైన్యముతో వచ్చి నీ 
యాగమును సంరక్షించెదను. యుద్ద రంగమున ముందు నిలచి నా ప్రాణము 
లున్నంత వరకు ఆ రాక్షసులతో పోరాడెదనుి. కావున నీవు రాముని 
తీసుకొని పోరాదు. అతడు బాలుడు. విలువిద్యలు నేర్వనివాడు. శత్రువుల 
బలాబలములను ఎరుగడు. అస్త్ర బలము గాని, యుద్ధ కుశలత గాని అతనికి 
లేదు. అతనిని వదలి ఒక క్షణమైనను నేను జీవించలేను. కావున మీరు రాముని 
తీసుకొని పోవలదే". ఒక వేళ నీవు రాముని తీసుకొని పోవలెనన్న నేను 
కూడ చతురంగ బలముతో అచటికి వచ్చెదను. నన్ను కూడ తీసుకొని 
పొమ్ముయని విశ్వామిత్రునితొ పరిపరివిధముల చెప్పుట వలన రామునిపై 
దశరథునికి గల పుత్రవాత్సల్యము మనకు విధితమగుచున్నది. = 


ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. దశరథా! పౌలస్త్య 
వంశమున పుట్టిన రావణుడు బ్రహ్మచే వరమీయపడినవాడై, గొప్పపరా క్రమ 





29. ఊనషోడకపర్దోమేరామో రాజీవలోచన 
నయిధ్రయోగక తామున్న వళ్ళా నవారాత్షనిః/ బా.కా. 20.2 


౮0. అవామేవ ధనుష్టాణి ర్శప్తా నముయ్యూరని/ 
యావతశ్ర్రాణాన్‌ దరిప్పామి తావద్యోల్లే, నిళాబ్తరెః॥ అందులోనే. 20.5 


౩1. జాలోహ్వాళ్టుత వోద్బల్ల న చ వేళ్రి బలాబలమ్‌/ 
నోచ్మాధ్ర బలసంయుక్తో న చ యుద్ద బిళారదః 
 శచ నొ రక్షసాం యోగ్యః కూటయూద్దా పొతే ధ్రవమ్‌! 
విద యుక్రోహీ రామేణ మువూర్లమవీ నోత్ల హౌ 
జోలితుం మునిళాద్దూల నరామం నేళు వ్చార్గసీ/ అందులోనే. 20.7-9 
22 


సంపన్నుడై, అనేకమంది రాక్షసులతో కూడినవాడై ముల్గొకములను 
బాధపెట్టుచున్నాడు. అతడు గొప్ప పరాక్రమశాలి. ఎవరైనను యజ్ఞము... 
చేయస్రారంభించినచో , అతనిచే స. మారీచ సుబాహులను రాక్షసుల 
వచ్చి యజ్ఞమునకు విజ్ఞమొనరింతురుో 


ఆ మాటలు విన్న దశరథుడు స్వామీ! నేను రావణుని ఎదిరిం. 
సమర్హుడను కానా! నీవు నాకుమారుని వదిలిపెట్టి నన్ను ఆ కార్యమునక 
అనుగ్రహింపుము. నేను నా సైన్యంతో కూడ వెళ్ళి వారితో యుద్దము 
చేయతలపడెదనని విశ్వామిత్రునితో చెప్పెను. మరియు ఓ బ్రాహ్మణోత్తమా! 
రాముడు దేవతలతో సమానము. యుద్దమందు స్రావిణ్యము లేనివాడు. చిన్న 
బాలుడు. కావున బాలుడైన అతనిని ఎట్టి పరిస్థితులలోను ఇవ్వను అని 
చెప్పెనోో. దీనిని బట్టి తండ్రియైన దశరథునకు కుమారుడైన రామునకు 
గల సంబంధం లేక అతనికి రామునిపై గల ప్రేమ ఎట్టిదో స్పష్టముగా 





౩౭. వౌలస్త్ర వంళ ద్రభివో రావణోనాము రాక్షసః 
సబ్రహ్మణా దత్తవర గ్రైలోల్ళం బాధతే బ్లళము॥ 
మవోబలో మవోవీర్యా రాశ్షసెర్డ) ముబభిర్లువః 
(ూయతేహి మవోవీలో రావణో రాక్షసాధవః॥ 
సాక్షాద్దైఢపవణ (భ్రాతా వు(తో బిఢ్రవసనోమునేః। 
యదా న్హయంన య్యస్త ఎమ్టుకర్తా ముబోబలః॥! 
తేన సంబోడితౌ దౌగతు రాజ్షసొ సుమువోబలౌ/ 
మారీపళ్రు నుబాహుళ్లు య్య విభ్ల్రం కరవ్యలతః/ బా.కా. 20.16-19 


33. _కథమవ్యమర ద్రఖ్లం నంగ్రామాణా మకోవిదమ్‌/ 
బాలం మే తనయం (బ్రహ్మ్రన్లనెవ దాస్మామి SE అందులోనే. 20.24 


23 


విదితమగుచున్నది. మరియు భరత శత్రుఘ్నులు కూడా యుథాజిత్తు కోరికపై 
కేకయ దేశమునకు వెళ్ళిరి. వారిని కూడ దశరథుడు నిరంతరిము తలచుకొను 
wees పుర శస్టుంగు నలుగురు కుమారులు అతనికి నాలుగు 
చేతులవంటివారు * + 


ఈ విధముగా దశరథుడు తన నలుగురు కుమారులపై ఎంతో వాత్సల్యం 
తకు ఐనను పెద్ద కుమారుడైన, ఉత్తమ గుణములు కల్గిన 
రామునిపై ఎక్కువ ప్రేమ కల్గియుండెను. లోకమున ఎవడైనను ఇట్టి ప్రీమను 
ప్రదర్శించుట సహజమే. ఇట్టి పుత్ర వాత్సల్యము లోకమున గల తల్లిదం డ్రుల 
కందరికి మార్గదర్శకమనియు, కరర తండ్రి - కుమారుల సంబంధం, 
ఒకరిపై ఇంకొకరికి గల ప్రేమానురాగాలు. ఎట్టుండును అను విషయము 
రామాయణము వలన మనకు స్పష్టముగా ప 


రామాయణమునందు రామునికి తం డ్రియనిన అపారమైన ప్రేమ. అతని 
పితృభక్తి ప్రశంసనీయమైన దది. అనితరసాధ్యమైన ది. సహజముగ ఈ 
లోకమందు తండ్రి ఆర్థికముగా సహాయ పడునంత వరకు కుమారులు బాగా 
ప్రేమను ప్రదర్శించెదరు. న వెనుకబడినచో, తండ్రికీ సముచిత 
గౌరవము ఇవ్వక, తమకు ఏ మాత్రము వారి వలన నష్టము వాటిల్లీనదని 
తలంచినవో తండ్రులను అనేక విధముల హింసించడం కూడ మనము ఈ 





౩4. సర్గ ఎవతు తస్పేశ్రూల్హు త్రారూ వుడువ్షరభాః 
స్పగళలీరా ద్దునిర్జ్య తాళ) తార ఇవ బావావః/ అయో.కా.1 -5 
24 


రోజులలో చూస్తున్నాము. కాని ర్థాముడు తనకు న్యాయప పరంగా రావలసిన 
రాజ్యము ఇవ్వనప్పటికి తండ్రీ ఇచ్చిన వరముల కారణముగ, క్షణకాలంలో 
తప్పిపోయిన రాజ్య ప్రాప్తి విషయమున కూడ ఏ వూ(త్రము చలించక 
అరణ్యములకు బయలుదేరినట్టి ధీరోదాత్తుడు. రాముని దృష్టిలో తండ్రి 
దెవముతో సమానము. దేవతలకు సైతము తండ్రియే దైవము. కావున 
దశరథుని దైవమని భారించియే అతని వ పాటించుటకు సంసిద్దు 
డయ్యెనూో. : 


తాటకవధ సందర్భమున కూడ నేను “కౌశికవాక్యము” పాలింపుమని 
నౌ తండ్రిచే ఆజ్ఞాఎంపబడితిని. తండ్రి వచనమాలకించినట్టి రాముడు తాటక 
వధ ఉత్తమమగు కర్తవ్యము అని తలంచి, తాటకను స్త్రీయని కూడ దయ 
చూపక ఆమెను వధించెను . రామపట్టాభిః సక సందర్భమున కై శకము 
దశరథుని.రెండు వరములు కోరడం, దానికి దశరథుడు దుఃఖించడం మనకు 
తెలిసినదే. అట్టి సందర్భమున రాముడు తల్లి దగ్గరకు వచ్చి తల్ల! మా నాన్న 
గారి దుఃఖమునకు కారణము ఏమి? ఎవరైనను ఏదైన అంటిరా! లేదా నా 
వలన ఏదైనా అపకారము జరిగినదా. నా తండ్రి దుఃఖమునకు కారణము 
తెల్పుము. నేను తండ్రీ మాటను పాటించుటకు అగ్నిలో దుమకమన్నను 





దుమికెదను. ఘోరమైన విషమును తినమన్నను తినెదను. గురువు, తండ్రి, 


3౩5. పీతా హిదైవతం తాత! దేవతానామవి స్మృ్రతమ్‌, 
తస్మాద్దెవత మిత్యేవ కరిష్యామి పితుర్వచః॥అయో. కా.34.52 


౩6. సోహం పీతుర్ణచః (ుత్వాశాసనాత్‌ (బ్రహ్మవాదినః। 
కరిష్యామి న సందేహః తాటకా వథ ముత్తమమ్‌॥ బా. కా.26.4 
25 


రాజు అన్నియూ నాకు తండ్రియే. ఆయనకు ఏమి చేయడం ఇష్టమో దానిని 
నేను ఆచరింతును. ఆయన ఆజ్ఞ ఏమియో తెలుపుము అని అనేక విధముల 
తన తల్లిని అడిగెను". ఈ మాటలను బట్టి రాముని యొక్క పితృభక్తి లేక 
అతనికి తన తండ్రిపై గల గౌరవ భావం మనకు స్పష్టముగా తెలియుచున్నది. 


అపుడు కైకేయి రామునితో నీవు 14 సంవత్సరములు అరణ్యవాసము 
చేయవలెను. భరతునికి రాజ్యాభిషేీకము చేయవలెనుఅని నేను మీ తండ్రిని 
కోరితిని. కావున వెంటనే నీవు అడవులకు వెళ్లవలయును. అంతవరకు మీ 
తండ్రి స్నానపానాదులు చేయడు అని చెప్పెను. అంత రాముడు ఏమాత్రము 
బాధపడక కైకేయితో తల్లీ! పూజ్యుడగు నా తండ్రికి ప్రాణములనర్భించి 
యైనను నేను చేయకలిగినంత ప్రియమును చేయుదును. ఈ విషయంలో 
సందేహము లేదు. పితృ శుశ్రూష, పిత్రాజ్ఞాపాలనము కంటే నాకు వేరొక 
మహత్తర ధర్మము లేదో అని చెప్పెను. మీరు తప్పక భరతుని 
37. అవో దిజ్బార్లసేదేవి వక్తు మీ దృశం వచః 

అహం పొవచనా ద్రాజ్ఞః వతేయమవీ పొవకే/ 

భక్షమేయం విషం తీక్ష్మ౦ వతేయమవీ చార్దవే! 

నియుక్షో గురుణా వీత్రా నృ పేశాచ హితేనవ॥ 

త(ద్రూూహి వచనం దేవి రాజ్ఞో యదభీ కాంక్షీతమ్‌! 


కరిష్యే ప్రతిజానేచ రామోద్దుర్జాభి భాషతే/ అయో. కా.18.28-30 


38. య దత్ర భవతః కించిళ్ళుక్యం కర్తుం ప్రీయం మయా! 
ప్రాణానపీ వరిత్యజ్య సర్దుధా కృతమేవ తత్‌/ 
నవహ్యాతో ధర్మచరణం కించి దస్తీ మహత్తరం! 
యథా పితరి శుశ్రూషా తస్వ వా వచన క్రియా! అందులోనే. 19.21-22 
26 


రాజ్యాభిషిక్తునిగా చేయుము. నేను లేని లోపము కలుగకుండ నా తండ్రికి 
అతడు శుశ్రూషగావించుమని అతనితో చెప్పుము. అట్టు చేయుట 
సంతానధర్మము. దీనిని బట్టి రాముని నిర్మలమగు పితృభక్తి ఎటువంటిదో 
మనకు విదితమగుచున్నది. మరియు ఆనాటి తం డ్ర- కుమారుల సంబంధం 
ఎట్టుండినదో మనకు తెలియుచున్నది. నాటి సంబంధం ఆ విధంగా ఉండినది. 
నేటి తండ్రి- తనయుల సంబంధం ఎట్లున్నదో అందరికి విదితమేయని నేను 
భావించుచున్నాను. — 


4.5. అన్నదమ్ముల సంబంధం 


సకల గుణములకు నిలయమైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల 
అనుబంధం, సోదర (ప్రేమ, లోకమునకు మిక్కిలి ఆదర్శ ప్రాయమైనది. నేటి 
సమాజమున అన్నదమ్ముల మధ్య పరస్పర (ప్రేమ కనిపించడం లేదు. 
ఫలితముగ ఒకరిపై ఒకరికి ద్వేషము, ఒకరి ఆస్తిని ఇంకొకరు అపహరించడం 
మొదలగు దుష్కృత్యములను అనుసరించుచున్నారు. 


రామాయణము నందు కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, 
సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు న. అనగా తండ్రి ఒక్కరే ఐనను 
తల్లులు వేరని మనకు తెలియుచున్నది. కాని ఆ నలుగురి అన్నదమ్ముల మధ్య 
ఉండెడి సోదర ప్రేమ, స్నేహం, దైనందిన జీవితంలో ఆచరించుటకు ఎవరికి 
సాధ్యము గానిది. కాని రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు అది సాధ్యమేయని 





౩9. భరతః పాలయేద్రాజ్బం శు(ూషేళ్చువితుర్భథా! 
తథా భవత్వాకర్షవ్యం సహి ధర్మః ననాతనః॥ అయో. కా.19.26 
27 


నిరూపించినారు. రాముని భ్రాతృ (పేమ ఎట్టిదో బాలకాండమునందు మనకు 
స్పష్టముగా తెలియుచున్నది. నిరంతరము తనతో ఉండు లక్ష్మణుడు లేనిచో 
రాముడు నిద్రించెడి వాడు కాదు. మృష్టాన్నములు లభించినను లక్ష్మణుడు 
లేనిచో భుజించెడి వాడు కాదు. అట్లే భరత శత్రుఘ్నులను గూడ రాముడు 
ఆవిధంగా భావించుచుండెను. దశరథుడు తనకు పట్టాభిషేకము చేయుదునని 
తెలియజేయగా రాముడు ఆ ప్రియమగు వార్తను భార్యతోను, తల్లితోను, 
లక్మణునితోను చెప్పినాడు. ఆ సమయమున రాముడు లక్ష్మణునితో చెప్పిన . 
మాటలను చూవినటైైతే అతని భాతృ ప్రేమ మనకు స్పష్టముగా తెలియగలదు. 
ఓ లక్ష్మణా నాతో కూడా నీవును ఈ భూమండలమును పరిపాలించుము. 
నారెండవ అంతరాత్మవంటి నీకు ఇపుడు ఐశ్వర్యము పట్టినది. లక్షణా నీవు 
ఇష్రములగు భోగములను రాజ్యఫలములను స్వేచ్చగా అనుభఎవించుము. నేను 
జీవితమున రాజ్యమును నీ కొరకే కోరుచున్నాను . 


మరియు రామలక్మణులు అరణ్యమునకు వెళ్ళగా, అయోధ్యకు వచ్చిన 
భరతుడు, జరిగిన విషయములను తెలుసుకొని, తల్లిని అనేక విధముల 


నిందించి, చివరగా రాజ్యమును రామచంద్రునికి అప్ప గించుటకై సర్వ 
సైన్యమును వెంట బెట్టుక్‌ "ని చిత్రకూట పర్వతంపై సి ఉన్న రాముని చెంతకు 





40. లక్షణేమాం మయాస్తార్టం వ్రశాధత్త్సం వనుంధరామ్‌! 

ద్ధుతీయం మే అంతరాత్మనం త్యామియం శ్రీ రువస్ట్రీతా॥ 

సౌమిత్రే భుంక్ష్య భేగాంస్త మ్‌ మిణ్జూన్‌ రాజ్బఫలాని చ 

జీవితం చాపి రాజ్యం చ తద్య్వ్హమభి కామయే/ అయో. కా. 4.43-44 
28 


వచ్చుచుండగా, అతనిపై కోపించిన లక్ష్మణుడు అతనిని చంపుటకు రాముని 
ఆజ్ఞ కోరగా, ఆ సమయమున రాముడు లక్ష్మణుని అనునయించి తనకు 
గల అపారమైన సోదర (ప్రేమను చాటుకొనెను. మరియు లక్ష్మణునితో 
లక్ష్మణా! భరతుని నీవిట్లు భావింపవలదు. ధర్మార్ధకామములు, ఈ 
భూమండలము వీటన్నింటిని నేను మీ కొరకే కోరుచున్నాను. నీవు, భరత 
శత్రుఘ్నులు లేనట్టి ఏ అల్బసుఖమైనను నాకు వలదు. భరతుడు నాకు 
నా ప్రాణము కంటె మిక్కిలి ఇష్టమైనవాడు. అరణ్యమునకు వచ్చిన మనలను 
చూచుటకు వచ్చుచున్నాడే గాని వేరొక దృష్టితో కాదు. కులధర్మము 
ననుసరించి భరతుడు తిరిగి రాజ్యమును అప్పగించుటకే ఇచటికి వచ్చు 
చున్నారు అని చెప్పెను. 


యుద్దకాండమున ఇంద్రజిత్తు యొక్క నాగపాశములచే రామలక్ష్మణులు 
మూర్చపోయిరి. మూర్చనుండి తేరుకొనిన రాముడు లక్ష్మణుని చూచి 
నాకింక సీతతోగాని, నా ప్రాణములతోగాని పని ఏమున్నది. ఈ లోక 
మంతయు వెతకి సీత వంటి భార్యను పొందవచ్చునేమోగాని లక్ష్మణుని వంటి 
తమ్ముని సంపా దించలేనో”. దీనిని బట్టి రాముని భ్రాతృ ప్రేమ ఎట్టిదో మనకు 
విశదమగుచున్నది. 





41. ధథర్భ్శమర్థం చ కామంచ వృథివీం చాపి లక్షణ! 
ఇచ్చామి భవతా మరో వతత్ర్రతి శృణోమితే/ 
యద్దినా భరతం త్వాంచ శ[తుభ్నుం చాపి మానద 
భవేనుము సుఖం కించి ద్ధుస్ముతత్కురుతాం శిశీ/ అయో.కా.97.5-8 


42. శక్యాసీతా సమానారీ ముర్ద్యలోకే విచిన్సుతా! 
న అక్కు నమోభ్రాతా సచివః సాంవరాయికః/ యుద్ద. కా. 49.5. 
29 


లక్ష్మణునికి రాముడనిన అపారమైన భక్తి ప్రేమ కలదు. వనవాసమునకు 
వెళ్ళు సందర్భమున లక్ష్మణుడు కౌసల్యతో అమ్మా! నేను ధనస్సును ధరించి 
రాముని ప్రక్కన యమునివలె నిలిచినట్టైతే ఎవరు మమ్ములను ఎదిరించలేరు. 
నేనునా అన్నకోసం తండ్రిని కూడ బంధించెదను. తండ్రినే కాదు ఎవర్షినైనను 
దండించెదనుో. కరప (ప్రజ్వలించుచున్న అగ్నిని గాని, అరణ్యమును 
గాని ప్రవేశించినచో అతని కన్నాముందుగనే నేను అందు ప్రవేశింతునో. 
నేను నిజముగా మనఃపూర్వకముగ నా అన్న రామునియందు అనురక్తుడనే. 
నా సత్యముతో, ధనస్సుతో, దానముతో, దేవతార్చనతో నీకు ప్రమాణం 
చేసి చెప్పుచున్నానో్‌. అని పలికి రాముని యెడల అతనికి గల ఉత్తమ సోదర 
భావమును ప్రకటించెను. 


అపుడు రాముడు లక్ష్మణా! ఈ వనవాసమునకు కారణము దైవమే 
కాని వేరొకటి కాదు. కైకేయి పలికిన తీవ్ర మాటలకు దైవమే కారణంగాని 
వేరొకరు కాదు. సుఖ దుఃఖములు, శాంతి క్రోధములు, లాభనష్టములు, 
ఉత్పత్తి వికాసములు అను యిట్టి ఊహింపరాని కారణము కలదెల్లయు 


43. గురో రవ్వ వల్తివస్య కార్యాకార్య మజానతః। 
ఉత్త)థం (వ్రతివన్బున్య కార్యం భవతి శాసనం/ అయో. కొ. 21.13 
44, దప్ప ముగ్గ) మరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి! 
ధ్రవ్షిన్షం తత్ర మాందేవి' త్తం వూర్వూ మవధారయ॥ అందులోనే 21.17 
45. అనురక్తో౭ి_స్కిటావేన భ్రాతరం దేవి తత్త (తః 
సత్యేన భనుషా చైవ దల్తేనష్టైన తేళపే॥ అందులోనే. 21.16 
30 


దైవకార్యమే గాని వేరొకటి కాదో. అపుడు లక్ష్మణుడు రామునితో 
అసమర్దమగు దైవమునకు నీవు సమర్ధముగ పలుకుచున్నావు. నీ వంటివాడు 
ఇట్లు మాట్లాడుట తగదు. దుర్చలురు మాత్రమే దైవమును విశ్వసించెదరు. 
శోచనీయము, శక్తి లేనిది అగు దైవమును ఏల పొగెడెదవు". పిరికివాడు, 
శక్తిలేనివాడు దైవమును అనుసరించును. వీరులు ధీరులగు వారు మాత్రము 
దైవమును అనుసరించ రు. ఏదైవముచే ఈ పట్టాభిషేకము ఆటంక 
పరచబడినదో ఆ దైవమునే పొరుషముతో నాశనము చేసెదను. దేవతలు 
కూడ నీ పట్టాభిషేకమును చెడగొట్టలేరు. అట్టి ఎడ మన తం డ్రి ఎట్లు చెడగొట్ట 
గలరు. నీకెవరు అరణ్యవాసము విధించారో వారినే అరణ్యవాసము 
చేయునట్లు చేసెదను. ఈ విషయమున ఇం ద్రున్గినైనను ఎదిరించెదను. దీనిని 
బట్టి లక్మణునికి అన్నయైన రామునిపై గల (ప్రేమ లేక ఆ అన్నదమ్ముల 





46. సుఖదుఖోభయ క్రోదౌ లాభాలాఖౌ భవాభవౌ। 

యశ్చ కించిత్రథా భూతం ననుదైవన్య కర్మతల్‌॥ అయో. కా. 22.22 
47. కం నామ క్రువణం దైవ మళర్త మభిళంససి/ 

పాపయోస్తే కథంనామ తయోళ్ళంకా న ఎిద్వలే॥ అందులోనే 29. 7 
46. విక్లబో వీర్పహీనో యన్లుదైవ మనువర్ణతే! 

వీరా నృంభావితాత్మానో నో దైవం పర్యుపాసతే/ అందులోనే. 23.16 
49. అద్యమత్తో రువం వాతం దైవం (దక్ష బ్రంళ్చివె జనాః 

యుద్దెవా దాహతంత్యేల_ద్య దృష్టం రాజ్యూభిషేచనము॥ అందులోనే 23.19 
50. లోకపాల న్సుమస్తాస్తే నాద్య రామాభిషేచనమ్‌। 

నచ కృత్నా(న్ర) యోలోకా వివాన్యుఃకింవునః వీతా॥ అందులోనే. 23.21 
51. అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాళ్ళు యాతవః 

అభిషేక వఘాతేన వుత్ర రాజ్యూయ వర్తతే! అందులోనే. 23.23 

31 


అనుబంధం మనకు విదితమగుచున్నది. మరియు అడవికి బయలు దేరు 
సందర్భమున లక్ష్మణుడు రామా! నేనును విల్టు ధరించి నిన్న అనుసరింతును 
అని రామునితో లక్ష్మణుడు అడవులకు బయలు దేరుటను బట్టి అతని భ్రాతృ 
(ప్రేమ మనకు స్పష్టముగా తెలియుచున్నది. 


అరణ్యవాసమున తన అన్నను రక్షింపవలెనని తలంచి సీతరాములు 
నిద్రించినను లక్ష్మణుడు నిదురింపక యుండెను. ఆ విధముగా మేలొ గ్రాన్ను 
లక్ష్మణుని చూచి గుహుడు లక్ష్మణా! మేమందరము కష్టములకు అలవాటు 
పడినవారము. నీవు సుఖములకు అలవాటు పడినవాడవు. కావున ఈ రోజూ 
రాముని రక్షణకై మేము మేల్కొందుము అని అనెనో. అపుడు లక్ష్మణుడు 
పాపరహితుడగు ఓ గుహుడా! ధర్మదృష్టి గల నీవు రక్షించుచుండగ నాకు 
భయమేల? రాముడు సీతతో గూడి నిదురించుచుండగ నాకెట్టు నిద్ర 
వచ్చును? ఆ శ్వాసనము ఎట్లు ఏర్పడును. కావున నేనే వీరిని రక్షించవలసి 
యున్నదని, రాముని ఎడల తనకు గల కర్పవ్యతను బాధ్యతను తెలియజేసెను. 


రామాయణమునందు భరతుడు కూడ దశరథుని మరణ వార్తను తల్లి 
ద్వారా ఎని చాలా దుఃఖించెను. తర్వాత తండ్రితో 'సమానుడగు రాముడు 
లక్మణునితో కలసి అరణ్యములకు వెళ్లినాడన్న విషయమును తెలుసుకొని 
పరిపరి విధముల దుఃఖించెను. అపుడు కైకేయి భరతునితో కుమారా! ఈ 
కార్యమంతయు నేను నీ కొరకే సంత, నీ విపుడు రాజువై భూమినంతయు 
52. ఉచితోలి_ యం జనస్ఫ ర్వ నాం త్వం సుఖోచితః। 

గు్హకరం జాగరిష్యామః కాకుత్‌స్ట్‌స్య వయం నిశామ్‌॥ అయో. కొ.51.3 

32 





పరిపాఠించుము. నీ తండ్రిని గూర్చి దుఃఖింపకుము. ప్రస్తుతము నీవు 
ఈ రాజ్యమునకు పట్టా భిషక్తుడవుకమ్ముయని పల్కెను. అపుడు భరతుడు 
తన తల్లిని నిందించి, తండ్రితో సమానుడగు రాముడు లేని రాజ్యము 
నాకెందుకు అని పరితపించెను. దీనిని బట్టి భరతునకు రామునిపై గల సోదర 
ప్రేమ ప్రకటిత మగుచున్నది. 


రాజ్యాభిషకమునకు నియమించిన వారెల్లరు భరతుని దగ్గరకు వచ్చి 
రాజా! మీరిపుడు రాజ్యమును చేపట్టవలయునని కోరగా, భరతుడు 
అభిషేకమునకు తెచ్చిన వస్తువుల నన్నింటికి ప్రదక్షిణము చేసి వారితో ఇట్లు 
చెప్పెను. మా రాజ్యమందు జ్యేష్ణడే రాజు కావడం మీకు తెలుసు. కావున 
నన్ను రాజు కామనడం మీకు ఉచితం కాదు. ఏనాటికైనను రాముడే రాజు 
కాగలడు. అతనికి బదులుగా నేను పదునాల్లు సంవత్సరములు షర 
చేసెదను. చతురంగ బలముతో కూడి రాముని అడవి నుండి ఇచటికి తీసు 
వత్తునో . అభిషికమునకు తీసుకొని వచ్చిన ఈ PUSS 
రామాభిషేకమునకై నేను వీటిని అడవికి తీసుకొని వెళ్లెదను. అడవిలోనే 


రిం. త్తయాత్తిదానీం ధర్మజ్ఞ రాజుత్స్వ నునలంబ్యుతామ్‌) 
త్వత్కృలే పీమయాసర్హమిద మేవం మయాోళ్ళతమ్‌॥ అయో. కా. 72.52 


54. జ్యోష్టస్య రాజుతానిత్య ముచితా హీ కులస్యనః 
నైవం భవంతో మాం వక్తు మృర్గంతి కుళలాజునాః॥ 
రామః వూర్యోహినో (భ్రాతా భవిష్యతి మహీవతిః। 
అహం త్తరణ్యే వత్సా $మి వర్జాణే నవపంచ చ॥ 
యుజ్ఞతాం మవాతీసేనా చతురంగ మవోబలా! 
ఆనయిష్యామ్యుహం జ్యోష్టం భ్రాతరం రాఘవమ్‌ వనాత్‌॥ అందులోనే. 79.7-౪ 
33 


అతనికి పట్టాభిషేకము చేసి అయోధ్యకు తీసుకొని వచ్చెదనుయని చెప్పెనో 
ఈ మాటలను బట్టి ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధం ఎట్టిదో మనకు 
తెలియుచున్నది. 


తర్వాత భరతుడు చిత్రకూట పర్వతమున వున్న రాముని ఆశ్రమమును 
గాంచి రాముడు నా కారణముగ ఈ అరణ్యమందు కష్టములను అనుభవించు 
చున్నాడు. నా జన్మ నిరర్హకమైనదని అనేక విధముల దుఃఖించెను”. తర్వాత 
రాముని పాదములపై పడి అయోధ్యకు వచ్చి రాజ్యమును స్వీకరించమని 
అనేక విధముల ప్రార్టించెను. పితృవాక్యపాలన నిమిత్తమై అయోధ్యకు తిరిగి 
వచ్చుటకు రాముడు సమ్మతించలేదు. తర్వాత రాముని పాదుకలను 
తీసుకొని, అతనితో ఇట్లు పలికెను. నేను ఈ పాదుకల పైననే రాగ తంత్రములు 
నిలిపి అయోధ్యకు వెలుపలయే 14 సంవత్సరములు పూర్ణియైన వెంటనే నిన్ను 
చూడనిచో నేను అగ్ని ప్రవేశమొనర్తునీ", యని కఠోర (ప్రతిజ్ఞను చేపట్టి 
లోకోత్తరమగు తమ్మునిగా భరతుడు తనకు గల సోదర (ప్రేమ తెలియజేసు 


55. _అభిషేచనికంైవ సర్వమేత దువస్కృతమ్‌, 

వురన్కృత్య గమిష్యామి రామహేతో ర్ప్వనం వ్రతి॥ 

తత్రైవ తం నర వ్యాను మభివ్య వురస్క్యృతమ్‌ః . 

ఆ నేష్యామి త్ఫువై రామం వావ్య వాహమివాద్యరాత్‌/ అయో. కా. 79.10-11 
56. జనేంద్రో నిరనం ప్రావ్యధిజ్ళో జన్మ సజీవితమ్‌/ అందులోనే. 99.15 
57. సపాదుకే సంవ్రణమ్యరామం వచన మ(బవీత్‌। 

చతుర్ధళ హివర్జాణి జటాచీరథరోవ్యాహమ్‌॥ 

ఫలమూలాళనోదీర! భవేయం రఘునందన 

తవాగమన మూ కాంక్షన్‌ వసన్‌వై నగరా ద్భృహిః॥ 

తవ వాదుకయోర్ణ్మన్త రాజ్యుతం(తః వరంతవ । 

చతుర్తశేహి నంవూర్ణే వర్ణేవాని రయూత్తము॥ 

నద్రక్యామి యదిత్వాం తు (ప్రవేకామి హుతాళనమ్‌॥ అందులోనే. 112.23-25 


చెడీ 


కొనెను. దినిని బట్టి భరతునకు సోదర ప్రేమ ఎట్టిదో లేక రామ భరతుల 
సంబంధం ఎట్టిదని మనకు తెలియుచున్నది. 


రామాయణమున శత్రుఘ్నుడు కూడ వుంచి సోదర భావములు 
కలవాడు. రామ, లక్షణ, భరతులనిన అతనికి అపారమైన ప్రేమ, గౌరవం. 
దశరథుని మరణవార్త, రాముడు అడవులకు వెళ్లిన వార్త విన్న శత్రుఘ్నుడు 
వీటన్నింటికి కారణం అందరం అని తెలుసుకొనెను. అపుడు ద్వార పాలకులు 
ఆమెను పట్టి శత్రుఘ్నునికి అప్పగించి ఆమెకు తగిన దండన విధింపుమని 
కోరిరో. అంత శత్రుఘ్నుడు ఆమెను కోపంతో భూమిపై పడవేసి ఈడ్పెను. 
తర్వాత భరతుని ఆజ్ఞమేరకు ఆమెను చంపకుండ వదలి వేసెను. దీనిని 
బట్టి శత్రుఘ్నునకు తన అన్నయైన భరతునిపై గల ప్రేమ ఎట్టిదో తెలియు 
కున్నది. . 


ఈవిధముగా రామాయణమునందు రామ, లక్షణ, భరత, శత్రుఘ్నుల 
అన్నదమ్ముల అనుబంధం, సోదర ప్రేమ ఒకరిపై ఒకరికి గల భక్తి తదితర 
విషయములు ఎట్లుండినవని మనకు తెలియుచున్నది. కాని నేడు దానికి 
విరుద్దమై అన్నదమ్ముల మద్య సఖ్యత లేక చివరికి హింసించుట, చంపుకొనుట 


రర. యన్యాఃకుతే వనే రామో న్యస్త దేవాళ్ళవఃపీతా। 
సేయం పాపా నృళం సాచ తస్వాః కురు యథామతి॥ అయో. కా. 78.9 
59. _ తాంద్రేక్ష్య భరతః క్రుద్దం శతృమ్నుమిద మబ్రవీత్‌వా 
అవధ్యాన్గ రం భూతానాం వ్రమదాః క్షమ్యుతామితి/ అందులోనే. 75.21 
35 


మున్నగునవి కూడ జరుగుచున్నవి. నాటి అన్నదమ్ములు ఒకరికొకరు 
ప్రాణములర్బించుటకు కూడ సిద్దపడిన సందర్భములనేకము కలవు. దీనిని 
బట్టి నాటి అన్నదమ్ముల సంబంధం, నేటి అన్నదమ్ముల సంబంధంలో ఎంత 
వ్యత్యాసమున్నదో మనకు తెలియుచున్నది. 


మరియు జనకుని తండ్రి హ్రస్వరోముడు, తమ్ముడు కుశధ్వజుడు, 
జనకునకు తన తమ్ముడనిన చాలా ఇష్టం. సుధన్వుడను రాజా సీతనివ్వమని 
జనకుని కోరగా, జనకుడందులకు నిరాకరించడం ఆ కారణంగా జనక 
సుధన్వులకు యుద్దం జరిగింది. ఆ యుద్ధమున సుధన్వుడు మరణించగా 
జనకుడు తన తమ్ముడైన కుసధ్వజాని ఆ దేశమునకు రాజుగా ప్రకటించెను. 
సీతారాముల వివాహ సందర్భమున విశ్వామిత్ర వశిష్టుల కోరిక మేరకు తన 
తమ్ముని కుమార్తెలైన మాండవీ, శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి 
వివాహం అత్యంత వైభవముగా జరిపించెను. దీనిని బట్టి జనకునకు తన 


తమ్ముడైన కుళధ్వజానిపై కల (పేమ మనకు తెలియుచున్నది. 


కావున రామాయణంలో చెప్పబడిన అన్నదమ్ముల సంబంధం నాటి 
నుండి నేటి వరకు మానవ లోకానికే అద్దం పడుతున్నది. మరియు అటువంటి 
సంబంధం నేటికి మనకు ఆదర్శవంతమైనది. కాని నేడు ఎచటను అటువంటి 
అనుబంధం కన్ఫించుట లేదు. ఒక రినొకరు ద్వేషించడం, ఈర్జ్యా భావములు 


పెంచుకోవడమే గాక, చంపుకొనుటకు కూడ సంసద్దులగుచున్నారు. దీనిని 
36 


బట్టి నాటి అన్నదమ్ముల సంబంధం, నేటి అన్నదమ్ముల సంబంధమునకు ఏ 
విధంగా పోలికలు లేవని, లేక సరిపోవడం లేదని వెప్పవచ్చును. 


4.6. సవతుల సంబంధం 


రామాయణమునందు దశరథునికి భార్యలు ముగ్గురు. కౌసల్య, కైకేయి, 
సుమిత్ర. వీరు ముగ్గురు ఒకరినొకరు తోబుట్టువులుగా భావించారే గాని 
సవతులుగా అనుకోలేదు. కౌసల్య దశరథునికి మొదటి భార్య. పట్టపురాణి. 
ఒకానొక సందర్భమున దశరథుడే కకేయితో కౌసల్యను గూర్చి ఇట్లు చెప్పెను. 
కౌసల్య తాను పట్టమహిషి ఐనను సేవచేయు సమయమున దాసివలెను, 
ద్యూతక్రీడాది విషయమున ష్నేహితురాలువలె, ఇతర బార్యలను పెండ్లి 
చేసుకొనునపుడు తోబుట్టువు వలె శరీర పోషణ సమయమున తల్లీవలె, 
ప్రవర్తించుచుండెని". భార్యకు ఉండవలసిన లక్షణములు ఏవో అట్టి 


«81 
లక్షణములను కల్లినట్ట ఉత్తమ ఇల్లాలు కౌసల్య . 


60. యదా యదాహి కౌనల్యా దాసీ వచ్చ) సఖీవచ। 
భార్యావద్భ గినీవళ్ణ మాతృవచ్చోవ తిష్టతి॥ అయో. కా.12.68 


61. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ 
భోజ్యోము మాతా శయనేషు రంభా! 
రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ 
షట్కర్ముయుక్తా కులధర్భువరల్డు/ 
నారాయణ రెడ్డ. సి. ఆధునికాంధ్ర కవిత్తము, 
సీకిందరాబాద్‌. 1967. వు. 334. 
37 


దశరథుడు కైకేయిని పెండ్లి చేసుకొన్న తర్వాత కౌసల్యను దూరముగా 
ఉంచెను. (స్త్రీకి మొదటి దిక్కు భర్త. పుత్రుడు రెండవ దిక్కు. దాయాదులు 
మూడవ దిక్కు. ఈ మువ్వురు తప్ప వేరెచటను స్త్రీకి స్వాతంత్ర్యము లేదో. 
ఇదే విషయమును మనువు కూడ ఇట్లు ధ్రువీకరించెను. (స్త్రీని బాల్యమునందు 
తండ్రి యౌవ్వనము నందు భర్త, వృద్దాప్యమునందు పుత్రుడు 
సంరక్షించునో. అటు భర్త మరణమునకు, ఇటు పుత్రుడైన రాముడు 
అడవికి వెళ్ళుటకు కారణమైన కైకేయిని నిందించక కౌసల్య ఆమెను 
తోబుట్టువు వలె చూచుటను బట్టి, కౌసల్యకు సవతి (పీమ ఎటువంటిదని 
మనకు స్పష్టముగా తెలియుచున్నది. నారీ లోకముకే ఆ సవతుల సంబంధం 
మార్గదర్శకమగుచున్నది. 


సుమిత్ర కూడ మంచి సద్గుణవంతురాలు. మరియు శీల సంపన్నురాలు. 
కౌసల్య, కైకేయి కన్నను మిక్ష్మ్యలీ ఆధ్యాత్మికపరురాలు. ఉత్తమ ఇల్లాలు 
కూడ రామ లక్ష్మణులు అడవికి వెళ్లు సందర్భమున కూడ లక్ష్మణునితో 
సుమిత్ర కుమారా! నీవు సదా రాముని అనుసరించుముూ. అతని రక్షకుడవై 
తృతీయా జ్ఞాతయో రాజం లుత్సుర్ట్‌నేహ విద్యతే! అయో. కా. 51.24 


63. పీతారక్షతి కొమారే భర్తా రక్షతి యౌవ్వునే 
రక్షంతి స్థావిరేవుత్రా నన్తీ/ స్వాతంత్ర మర్థతి॥ 
మనుస్మృతి. గోపాల శా స్ర్రీనేని. 
చౌఖాంబా సంస్కృత సంస్థాన్‌, వారణాసి. 1982.9.3 


64. వ్యసనీవా సమృుద్దోవా గతిరేష తవానభు! 
వషలోకే నతాం భర్మో యజ్ఞో ష్టవళగో భవేత్‌/ అయో. కా. 40.6 
38 





అతనినే 'సెవించుము. దీనిని బట్టి రాముడు సవతి కుమారుడైనను అతని 
యందు ఆమెకు గల (పేమ మనకు తెలియుచున్నది. 


మరియు సీతారామలక్ష్మణులు అడవికి వెళ్ళు సందర్భమున కౌసల్య 
మిక్కిలి విలపించెను. ఆ సమయమున సుమిత్ర కౌసల్యతో సద్గుణవతీ! నీ 
కుమారుడు పురుషోత్తముడు. మంచి గుణములు కలవాడు. లక్ష్మణుడు 
రాముని విషయమున అనురక్తుడై ఎల్లప్పుడు రాముని కాపాడును. రాత్రు 
లందు నిద్రపోవుచున్న నీ కుమారునికి చంద్రుడెట్లు చల్లని కిరణములతో 
స్పర్శించుచు ఆహాదమును కలిగించునో అట్లు లక్మణుడు ఆహ్లాదమును 
కలిగించును. రాముడు మరల తప్పక రాజ్యమును పొందగలడు. కావున 
నీవిక దుఃఖింపవలదు అని చెప్పెను. దీనిని బట్టి సుమిత్ర యొక్క సవతి ప్రేమ, 
పుత్రవాత్సల్యం ఎట్టిదో మనకు తెలియుచున్నది. 


కేకయ దేశ రాజకుమార్తెయ్డైన కైకేయి దశరథునకు మూడవ భార్య. 
పట్టమహిషి ఆయనకు అత్యంత ప్రియమైనది కూడ. కైకేయి భరతుడు 
తన కుమారుడైనను రామలక్ష్మణ శత్రుఘ్నులను కూడ తన పుత్రులవలె 
చూచుకొనుచుండెను. రామచంద్రుని పట్టాభిషేక వార్త విన్న కైకేయి మిక్కిలి 
సంతోషించెను. దీనికంటె ప్రితిమయమైనది నాకేమున్నదియని మందరతో 
చెప్పుటను బట్టి రాముడు సవతి కొడుకైనను అతని యందు అత్యంత ప్రేమ 





65. యాణ్రీశ్చార్థం చ రామస్యయావ కళ్యాణ సత్త (తా! 
నివృత్తారణ్యవాస సృక్ష(వం రాజ్యామవావ $తి॥ అయో. క. 44.14 
39 


కలదని మనకు తెలియుచున్నది. ఈ మాటలు కైకేయిని ఉన్నత శిఖరములకు 
తీసుకొని పోయినవి. లోకమున సామాన్యముగ సవతిని, సవతి పిల్లలను ఈ 
విధంగా చూచుట చాలా అరుదు. అట్ట సుగుణసంపన్నుర “లుకైకేయి. చివరకు. 
మందర కారణంగా తాను రాముని అడవులకు పంపించెను. ఐనను కొసల్య 
సుమిత్రలను ఎట్టి సందర్భములోను నిందించడం గాని, అవమానించడంగాని 
రామాయణమున కానరాదు. 


దినిని బట్టి రామాయణ కాలమునందు సవతుల సంబంధం ఎట్టిదో 
మనకు విదితమగుచున్నది. కాని ఈనాడు రెండవ పెళ్లి చేసుకోవడమే చాలా. 
అరుదు. ఒక వేళ అట్టు జరిగినచో ఇక ఆ సవతుల అనుబంధం వివరింవనలంి 
కాదు. ఇదియే నాటికి, నేటికి గల తారతమ్యమని మనకు రామాయణ 
మహాకావ్యం ద్వారా తెలుస్తున్నది. 


4.7. అత్తా-కోడళ్ళ సంబంధం 


రామాయణమునందు అత్తాకోడళ్ళ సంబంధం చాలా ప్రశంసనీయ. 
మైనది. మానవలోకమునకు అది ఆదర్శవంతమైనది. దశరథునకు 
కుమారులు నలుగురు. శ్రీరామ, లక్షణ, భరత శత్రుఘ్నులు. జనకునకు 
కుమార్తెలు ఇద్దరు. సీత మరియు ఊర్మిళ, జనకుని తమ్ముడైన కుశధ్వజాని 
కుమార్తెలు ఇద్దరు. మాండవి, శ్రుతకీర్తి. శ్రీరాముడు సీతను, లక్మణుడు 
ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు ్రుతకీ ర్తిని వివాహమాడిరి. 
ఎవాహమై అయోధ్యకు తిరిగి వచ్చినది మొదలు వారి అత్తగారైన కౌసల్య, 


40 


కైకేయి, సుమిత్రలు ముగ్గురు కోడళ్ళను తమ సొంత కుమార్జెలుగా భావించిరి. 

ఏనాడు కోడళ్ళను వేరే దృష్టితో చూడలేదు. కోడళ్ళు కూడ అత్తగారిని తమ 
సాంత తల్టులుగా భావించిరి. వేరు విధముగా వారిని చూడలేదు. ఇందు 
అత్తాకోడళ్ళ మధ్య ఎప్పుడు ఏ విధమైన మనస్పర్దలు గాని, మాట- మాటలు 
గాని జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. 


రామాయణంలోని బాలకాండలో కోడళ్ళు అయోధ్యకు తే 
కెసల్య, కైకేయి, సుమిత్ర వారిని అంతఃపురములోనికి తీసుకొని పోయి అనేక 
విధములైన ఉపచారములు చేసిరి. తర్వాత వారు భాగ్యవతియగు సీతకు, 
కీర్తిమతియగు ఊర్మిళకు మరియు మాండవీ, శ్రుతకీర్తులకు మంగళా 
శాసనములు పలికిరి. తర్వాత కోడళ్ళు పట్టు వ(న్హ్రములు ధరించి గృహ 
దేవతలను పూజించిరి. అయోధ్యలో గల పెద్దల కెల్లరకును నమస్కరించి 
వారి అభిమానములు గైకొనిరో. 


తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసమునకు వెళ్లు సందర్భమున 
సీత అత్తమామలను ఏ మాత్రము నిందించక వారిపై గల గౌరవంతో అత్తగారైన 
కౌసల్య పాదములు తాకి, ప్రణమిల్లి కన్నులనిండ నీరు నింపుకొని దుఃఖితయై 


66. కౌసల్యాచ నుమిత్రాచ కెకేయీచ సుమధ్యమా? 
మధూ వ్రతి(గహు యుక్తా యాశ్తాన్యా రాజ యోషితాః/ 
తతస్సీతాం మవోభాగా మూర్శిళాంచ యశస్పీనీమ్‌, 
కుళద్ద్రచసుతే చోభే జగృహుర్రవ వత్స య॥ 
మంగలాలావనై శ్చైవ శోభితాః కౌమవాననః। 
దేవతా యతనా న్యాళు సర్వాస్తాః వ్రతవూజయన్‌॥ బా. క. 77-10-12 
41 


వారి ముందు నిలచెను. ఆ విధముగా దుఃఖించుచున్న కుమార్తితో సమాన్నై; 
సీతను కౌగలించుకొని కౌసల్య ఇట్లు పలికెను. విదేహరాజు కుమార్తె 
దశరథుని కోడలు, రాముని భార్య ఐన నీకు ఇట్టి కష్టము కల్గినది. అమ్మా 

తా! ఎండకు వాడిన తామర పూవువలె, వాడిపోయిన కలువవలె, దుమ్ము 
కప్పబడి కాంతి తరిగిన బంగారమువలెె మేఘములచే కప్పబడిన చం ద్రున 
వలె నున్న నీ ముఖము చూచిన నామనస్సును ఆపదయను ఆరణి నుండి 
పుట్టిన శోకము, అగ్ని కట్టెలను దహించునట్టు దహించుచున్నదో”. ఇట్లు 
సీతకు కల్లిన కష్టమును తలచుకొని అనేక విధముల దుఃఖించెను. 


ఉత్తరరామ చరిత నాటకమునందు వాల్మీకి ఆశ్రమంలో కౌసల్య కోడలైన 
సతను తలచుకొని అనేక విధముల దుఃఖించెను. మరియు ఓ జానకీ! ఇపుడు 
నేనేమి చేయగలను. ఏ విధంగా కఠోరమైన వజ్రము దాని పూత యొక్క 
బంధమునకు నిశ్చయమో అట్లే లంక నేనును ఈ పాడు 


నా. 


67. సీత్యావీ చరణాం నానా మువసంగృవ్యా దుఃకితా! 
స్వ త్రూణా మగశ్రువూర్ణాక్షీ సాబభు వాగ్రతః స్టీతా॥ 
తాం వరివ్యజ్య దుఃఖారాం మాతా దుహితరం యథా! 
వనవాస కృళాం దీనాం కౌనల్యా వాళ్ళ మబ్రవీత్‌ 
విదేవా రాజస్య సుతాస్టుషా దళరథన్యచ, 
రామవల్షీ కథం దుఃఖం నంప్రాప్తా విజనే వనే/ 
ఎద్య మాతవ సంతవ్హం వర్షిక్లిష్టమి వోత్త్సలమ్‌, 
కాంచనం రజనా ధ్లస్తం నోష్రం చంద్రమి వాంబుదైః॥ 
ముఖం తే (పేక్ష్యమాం శోకో దవా తృగ్డి రివాలి (శ్రయమ్‌, 
భళం మనస్తవై దేహీ! వ్యసనారణి నంభవః॥ అయో. కా.103. 22-26 


42 


జీవితం విడువవలెనో. ఇట్లుకౌసల్య కోడలైన సీతను తన కుమార్తె కంటె 
మిన్నగా చూచుక్‌నుచుండిను. 


దీనిని బట్టి వాల్మీకి రామాయణము నందు అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళ 
వలె అన్యోన్య అనురాగములతో ్రవర్తించినట్లు మనకు తెలియుచున్నది. నాటి 
అత్తాకోడళ్ళ అనురాగం, సంబంధం అలాంటిది. నేటి అత్తాకోడళ్ళ సంబంధం 
ఎట్టున్నది మానవ లోకమునకు తెలిసినదే. 


4.8. భార్యా భర్తల సంబంధం 


(శ్రీమద్రామాయణమున భార్యాభర్తల అనుబంధం చాలా ప్రశంసనీయ 
మైనది. ఎచటను ఒకరినొకరు నిందించుకోవడంగాని, ఎదిరించి మాట్లాడు 
కోవడంగాని లేదు. మరియు ఒకరిమాట ఇంకొకరు కాదనక [ప్రేమాను 
రాగాలతో కూడిన దాంపత్య జీవితమే రామాయణమున వివరించబడినది. 
యుగవఎభజన ప్రకారం చూచినను త్రేతాయుగం నాటి దాంపత్య జీవితానికి 
తర్వాత వచ్చిన ద్వాపరాది యుగాల నాటి దాంపత్య జీవితాలకు చాలా 
వ్యత్యాసం కన్పిస్తున్నది. ముఖ్యంగా రామాయణమునందు దశరథ 
రామాదుల దాంపత్యజీవితం ఎట్టుండినదో ఇందు సవిస్తరముగా వివరించ 
బడినది. 


68. ఉతర రామచరితమ్‌. భవభూతి. వారణాసీ. 1990. వు.334 
43 


4.8.1. దశరథుడు - కౌసల్య, కైకేయి, సుమిత్ర 


ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఇందుమతి అజమహారాజుల ఏకైక 
పుత్రుడు దశరథుడు. దశరథునకు కౌసల్య, కైకేయి, సుమిత్రయను ముగ్గురు 
భార్యలుండిరి. ఐనను ఆ భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితం చాలా 
ప్రశంసనీయమైనది. ఇతడు వేద వేత్త. ధర్మపరుడు. త్రిలోక విఖ్యాతుడు. 
కౌసల్య దశరథునకు మొదటి భార్య. కౌసల్య తాను పట్టమహిషి అయినను 
దశరథునకు సేవ చేయుచున్న సమయమున దాసివల్సె క్రీడాదివిషయమున 
స్నేహితురాలివలె, ధర్మానుష్టాన విషయమున భార్యవలె, కైకేయి, సుమిత్రలను 
పెండ్లి చేసుకొనునపుడు తోబుట్టిన దానివలె, శరీర పోషణ మున్నగు 
సమయములలో తల్లి వలె ప్రవర్తించుచుండెనో. మరియు కౌసల్య పతిభక్తి 
పరాయణురాలు. కావుననే దశరథుడు మరణించు సందర్భమున తనకీ దుస్థితి 
కల్గుటకు. కారణమైన శ్రవణ కుమారుని. కథను కౌసల్యకు వివరించెను. 
అవసాన సమయమున దశరథుడు తన దగ్గరకు వచ్చెనని ఆమె ఏ మాత్రము 
బాధపడక అతనిని ఎంతో ప్రేమతో చూచుకొనెను. కావున వారి దాంపత్య 
జీవితం నిజంగా మానవ లోకానికి ఆదర్శమని చెప్పవచ్చును. 


దశరథుని రెండవ భార్య సుమిత్ర. ఈమె అందరిని మించిన బుద్ది 
సంపన్నురాలు. కైకేయి కౌసల్యకన్నను మిక్కిలి ఆధ్యాత్మిక పరురాలు. 





69. అయో.కొ.12.68 


44 


రాబోవు విషయములను ముందుగా ఊహించకల్లినట్టి శక్తి కల్గినది. దశరధ 
సుమిత్రలు కూడ చాలా అన్యోన్యంగా ఉండిరి. ఈమె జ్ఞాన సంపన్నురాలు. 
ఈమె పతి సేవాతత్పరురాలు. ఈమె నిత్యము కౌసల్యా దేనినే అనుసరించు 
చుండెను. కైకేయి దేశాధిపతియైన అశ్వపతి కుమార్డె. యుధాజిత్తు చెల్లెలు. 
ఈమె చాలా అందగతై. ఎంత అందమైనదో అంత తెలివి తేటలు గలది. యుద్ల 
కళయందు కూడ ఈమెకు మిక్కిలి ప్రావీణ్యత కలదు. 


అందువలననే శంబరునితో దశరథుడు యుద్దము చేయుటకు 
పోయినపుడు రాక్షసులవే క్షత, విక్షత గాత్రుడైన అతనిని కాపాడి అతనికి 
విజయము చేకూర్చినది'". అందుకే దశరధుడు కైకేయి పైనలే ఎక్కువ 
మక్కువ చూపించెడి వాడు. పట్టాభిషిక సమయమున దశరథుని రెండు 
వరములు కోరడం, దశరథుడు బాధ పడడం జరిగింది. అట్టిసమయమున 
కూడ దశరథుడు కెకేయిని శ్రీరాముడు నీకేమి అపకారం చేసెనని నిందించెను 
గాని, పరుష భాషణ చేయలేదు. ఇచ్చట దశరథుడు తన భార్యకిచ్చిన మాటను 
నిలుపుకొనుటచే వారి దాంపచ్యజీవితం ఎటువంటిదో మనకు తెలియుచున్నది. 
దీనిని బట్టి రామాయణయున దశరథుని దాంపత్య జీవితం లేక దాంపత్య 
సంబంధం అత్యంత ప్రేమతో, ఆదరాభిమానములతో, స త్రృవర్తనతో కూడు 
కొన్నటువంటిదని మనకు విదిశ్రమగుచున్నది. 


తతత 
70. అపవాహ్వత్తయాదేవి సంగ్రామా న్నష్టచేతనః 
త(త్రావీ విక్షత శ్ళ(సైఃవతిస్తే రక్షీత స్తృయా ॥ అయో. కా.9.16 
45 


4.8.2. సీతారాములు. 


రామాయణమున వర్ణించబడిన సీతారాముల దాంపత్య జీవితం 
మానవలోకానికే మార్గదర్శకమైనది. మనకు షోడశ సంస్కారములలో 
వివాహము మిక్కిలి ప్రధానమైనది. ఏలయన వేద చోదితమగు కర్మకాండ 
మంతయును గృహ స్టాశ్రమాధీనమైయున్నది. సాంసారిక జీవనము, 
వంశోన్నతి, బుణత్రయ విముక్తి మొదలగునవన్నియును గృహస్తా శ్ర 
మాధీనములు. గృహస్థాశ్రమము సాథనాబహుళమైనది. ఈ ఆశ్రమ పాలన 
ద్వారా ఐహిక పారమార్ధికములగు ద్వివిధాభ్యుదయములు సాధింపబడు 
చున్నవి. వేదములు, మానవుడు మూడు బుణములతో పుట్టునని చెప్పు 
చున్నవి. అవి 1. బుషి బుణము, 2. దేవ బుణము, 3. పితృ బుణము. 
వీనిలో బుషి బుణము అధ్యయనము వలన తీరును. దేవ బుణము 
యజ్ఞములు చేయుట వలన తీరును. పితృబుణము సంతానోత్సాదనము 
వలన తీరును. ఈ మూడు బుణములు తీర్చని వానికి ముక్తి లభించదని 
శాస్త్రములు చెప్పుచున్నవి. 


వ్యాసుడు గృహస్థాశ్రమ ప్రాధాన్యతను గూర్చి దేవతలు, పితరులు, 
అతిథులు, భృత్యులు మున్నగు వారందరూ గృహస్స్టు నాశ్రయించియే 
బ్రతుకుతూన్నారనెన". గృహస్సుడు స్వధర్మ నిర్వహణము ద్వారా బ్రహ్మ 
లోకమును పొందును. ఇది అన్ని ఆశ్రమములలోను ఉత్తమమైనదని పెద్దలు 
చెప్పుచున్నారు. 
72. గృవాస్టం హీ సదా దేవాః పీతరోతిధయాస్తథా! 
భృత్వాళ్లె) వోవ జీవంతి తాన్‌ భరస్వు మహీవతే॥ 


మవోభారతం, దండేకర్‌. ఆర్‌.ఎన్‌. భండార్కర్‌ ఓరియంటల్‌ రీసెర్టి ఇన్సిట్యూట్‌, 
వూనె 1974.24.4 
46 


“వివాహశ్ళ వివాదశ్ళ సమయోరేవ శోభతే”*- అని ఆర్యవచనము. 
వియ్యము గాని కయ్యముగాని సమానులతోడనే జరుపవలెనని పై ఆర్యోక్తి 
యొక్క భావము. ఆది కవియగు వాల్మీకి భార్య భర్తలలో యుండు పవిత్ర 
ప్రణయము యొక్క జాదాత్యమును, స్నీగత్వమును, ప్రగాఢత్వమును, సీత్రా 
రాములు, అత్రి అనసూయలు మొదలుగా గల పవిత్ర దంపతుల ఆదర్శ 
గ్వార్గస్ట ము ద్వారా న్లిరూపించియున్నాడు. సీతారాముల ప్రణయంలోని ప్రగా 
ఢత్వమును గూర్చి వాల్మీకి మహర్షి సీత తనకు, తన తండ్రిచే అంగీకరించ 
బడి వివాహము చేసిన భార్య అగుట వలనను, చందానువర్తన రూప గుణము 
కల్గినదగుట చేతను, సౌందర్యాతిశయము చేతను ఆమెయందు రామునకు 
ప్రేమ దిన దిన ప్రవర్ణమానము కాజొచ్చెను అని చెప్పెను. సీత హృదయమ 
ందు కూడ భర్తయగు రాముడు, ద్వొగుణమగునట్లుగా వసించుచుండెను. 
ఆమె హృదయాంతర్గతమైన ఈ నిగూఢ (ప్రేమను, ఆమె యొక్క హృదయ 
ము అతని హృదయముతో స్పష్టముగా చెప్పుచున్నది". 


ఈ దాంపత్య ప్రణయము దంపతులలోని ద్వైతభావమును తొలగించి 
అద్వైత భావమును కలిగించును. సుఖ దుఃఖములలోను, ఉత్తాన పతనము 
లలోను, సర్వకాల సర్వావస్టలయందును వారొకరిపై నొకరు సదా సంలగ్న 


72. (పీయాతు సీతారామస్య దారాః పీత్రుక్ళుతా ఇది! 
గుణా ద్రూవగుణాచ్చా)వీ ప్రీతి రల్ఫూయోభి వర్హతే॥ 
తన్యాళ్ళు భర్తా ద్రాగుణం హృదయే వరివర్దలే। 
అన్హల్గతమవీ వ్యక్తమాఖ్యాతి హృదయం పహృదా/ బా.కా. 77.27-28. 
47 


మనస్కులై యుండునట్లు చేయును. ప్రణయసూ త్రమున ఆబద్దులైన దం 
పతులు నిత్యము పరస్పర సాహచర్యమును వాంచింతురు. దానికొరకు ఈ 
లోకమునకే కాదు పరలోకమును కూడ తృణీకరింతురు. ఇంతకంటె దీని 
మహత్త్వమును వేరుగనెట్టు చెప్పనగును. 


కావుననే రాముడు 14 సంవత్సరములు తండ్రి ఆజ్ఞచే అరణ్యవాసము 
చేయదలచి అరణ్యమునకు వెళ్లుటకు సిద్దపడగా సీత నేనును నిన్ను అనుస 
రింతుననీ, పతిని విడిచిన భార్య జీవింపజూలదని చెప్పి అతనిని అనుసరించు 
టకే సిద్దపడెను. రాముడు ఎంత వారించినను సీతాదేవి రాముని అనుస 
రించుట, సనాతన ధర్మమని భావించి అతనిని అనుసరించెను. అపుడు 
రాముడు నాతో వనవాసము చేయుటకై దైవముచే సృష్టించబడితివి. నన్ను 
అనుసరించి నాకు సహధర్మచారిణివి కమ్మని పలికెన*. మరియు ధర్మార్థ 
కామ మొక్షములయందును అతిక్రమించనుయను వైవాహిక మంత్రమును 
పాటించెను*. సీతారామలక్ష్మణులు దండకారణ్యమున పోవుచుంజడగా 
73. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం నర్వాన్వువస్థ్రాసుయ।! 

ద్ధుశ్రాయో వృదయన్య యత్ర జరసా యస్థిన్నవోర్యోరనః॥ 

కాలేనా వరణాత్యయా, త్పురిణతే యత్న వా సారే స్థితం! 


భద్రం తస్య సుమానుషస్య కథ మప్వేకం హితత్‌ ప్రార్థ్యలే॥ 
ఉత్తర రామ చరితము, భవభూతి, మీరట్‌. 1963.1.39. 
74. సాహో సృష్ట నవద్యాంగి వనాయ మదిరేక్షణో! 
అనుగ స్పమాం భీరు నవాధర్మచరీ భవ/ అయో. కా. 30.40 
75. ధథర్భేచ అర్టేచ కామేచ నీతి చరిత వ్యాత్స యేయం నాతిచరామి ఇతి వరః। 
గోపాలక్ళ్మ శర్మ, మల్లాది. రామాయణనవైభవము. అనంతపురము. 1971. వు.153. 
48 


విరాధుడను రాక్షసుడు సీతను ఎత్తుకొని ఈమె నాకు భార్య కాగలదు. 
ఒక వేళ మీరు ఎదిరించినవో యుద్దమున మీ రక్తమును త్రాగెదను అనెను. 
అపుడు రాముడు బాధపడుచు లక్ష్మణా! పరపురుషుడు సీతను స్పర్శించుటచే 
నాకు కల్లిన దుఃఖము తండ్రి మరణము నందును, రాజ్యము కోల్ఫోవుట 
చేతను కలుగ లేదు యని కన్నీరు గార్చెను".. దీనిని బట్టి వారి దాంపత్య 
సంబంధము ఎటువంటిదో మనకు తెలియుచున్నది. 


తర్వాత దండ కారణ్యమున ఆశ్రమమందు సీతాపహరమము జరిగిన 
పిదప రాముడు సీతను గూర్చి అనేక విధముల దుఃఖించెను. తర్వాత 
శ్రీరాముడు సీత కొరకు వెదకి వెదకి పిమ్మట లక్ష్మణునితో నిట్లు చెప్పెను. 
లక్ష్మణా! యక్షులుగాని, గందర్వులుగాని, పిశాచులుగాని, రాక్షసులు గాని, 
కిన్నరులుగాని, దేవతలుగాని, మనుజాలుగాని సితను నాకు అప్పగించక 
పోయినచో నా తేజమునే లేక పరా క్రమమునే వారు సుఖము నొందజాలరు' . 
నేను వింటిని ఎక్కుపెట్టి బాణములు విడువగ ప్రాణులు ఆకాశమున 
ఎగురలేవు. మరియు ప్రకృతికి విరుద్దముగ స్టితిని కలుగజేసెదను. ఇట్లు 


దట దానా 


76. ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యత్‌! 
యువయోః పావయోశా)వహాం పాన్యామి రుధిరం మృధే అర కొ.2.14 


77. వరస్పర్భాత్తు వైదేవ్వో నదుఖతర మస్తేమే! 
పీతుర్పుయోగా త్రౌమి్రే స్వరాజ్య హరణాత్తథా/అందులోనే. 2.20 


78. దైవ దేవాః నదైతేయా శ వీశాచా నరాక్షసాః 
భవివ్యన్లి మమ ్రోథాల్‌ (త్రైలోక్వపీ (ప్రణాసితే/ అందులోనే. 54.58 


49 


సతను గూర్చి అనేక విధములుగ దుఃశించుట వలన రామునకు సీతపై గల 
(పైమానురాగాలు మనకు తెలియుచున్నవి. మరియు జనకుడు సీతను గూర్చి 
నన్ను అడిగినచో నేనేమి చెప్పెదను. ఆమెను ఎడబాసి నేనెట్లు జీవింతును”. 
సీత అడవిలో దుఃఖమును భరించుచుకూడ తన దుఃఖమును పెకి 
కనబడనీయక నాతో దుఃఖము లేని దానివలె చక్కగా మాటలాడును'. 
ఒకవేళ అయోధ్యకు వెళ్లినచో మా తల్లికి నేనేమి చెప్పెదను అని సీతను గూర్చి 
అనేక విధముల బాధపడుటను బట్టి సీతారాముల దాంపత్య జీవితం 
ఎలాంటిదో మనకు విదితమగుచున్నది. 


మరియు భవభూతి తన ఉత్తర రామ చరితమునందు వారి దాంపత్య 
సంబంధం గూర్చి విపులముగా వివరించెను. చిత్ర దర్శన సందర్భమున సీతను 
తలచుకొన్న రాముడు ఇట్లు చెప్పెను. పెండ్లి సమయము నుండి ఇంటి 
యందును, వనమునందును, బాల్యమునందును, యౌవ్వనమునందును 
మరియు నీవెందున్నను నా బాహువు నీకు ఎప్పుడును నిద్రకు కారణమైనది. 
మరియు ఈ కల్యాణి నా గృహ లక్ష్మి. నా కన్నులకు అమృతము వంటిది. 
నా కన్నులకు ఆనందమును కలుగజేయును. చందన రసము వలె ఈమె స్పర్శ 





79. తయా బిహీనః క్రుపణః కథం లక్షణ ధారయే! 
యా మా మనుగతా రాజ్యా ద్హ్మష్టం విగత చేతనమ్‌॥ క. కా. 1.108. 


80. ధ్రావ్య దుఃఖం వనేళ్యామా సామాం మన్మథ వికర్ణుతం, 
నష్ట దుఃఖేవ హృష్లేవ సాధ్వసా ధ్వూభ్య భావత॥ అందులోనే. 1.111 


50 


ఇల 


చల్లగా యుండును. ఈమెలో ఉన్న ప్రతి అంగము నొక 


ప్రియమైనది. కాని విరహమొక్కటే ఓర్వజాలనిదో* 
అనేక విధముల దుఃఖించెను. 






మ 
మరియు సీతను గూర్ఫి రాముడిట్లు తలంచెను. సీతా! నీ వలన 
లోకములు పావనములైనవి. కాని లోకుల మాటలు పావనములు కాక 
యున్నవి. లోకముల కెల్లను నీవేరక్ష గాని నీవు మాత్రము అనాథయై ఆపద 
చెందుచున్నావీ”. నా రక్షకుడుయను విశ్వాసం చేత నీవు నాపై వ్రాలి 
నిద్రించితివి. నీవు ఇంటికి దీపము వంటిది. అయినను భయపడుచున్న, 
నిండుచూలాలుగా యున్న నిన్ను ఇపుడు పచ్చిమాంసమును తిను క్రూరమైన 
జంతువులకు పారవేయుచున్నానో. అనగా క్రూరమైన అడవిలో వదలి 
వేయుచున్నాను అని అనేక విధముల దుఃఖించుటను బట్టి రామునకు 
సీతయందు గల ఆదరాభిమానములు మనకు తెలియుచున్నవు. 


61. అవివాహ సమయాత్‌ గుహే వనే 
2ళవే తదను యౌవనే వునః। 
స్వావ హేతు రను పాగ్రితో2_శ్యయా 
రామ బాహు రువదాన మేవతే॥ 
ఇయంగేహే లక్ష్మీ రియ మమృత వర్తిర్లయనయో;। 
రసావ స్వాన్స్రర్తో వవుషి బహుళ శ్లందనరనః॥ 
అయం కంఠే బావుః శిశిరమన్ఫణో మౌక్తిక సరః 
కిమస్వాన(ప్రేయో యది వర మనవ్వోస్తు విరహః॥ ఉ.రా. చ.1.30-31 


82. త్వయా జగన్గి పుణ్యాని తాయ్యపుణ్యా జనోక్రయః। 
నాథ వంత స్ట (యౌాలోకా స్ట (మనాథా వివత్ల $సే॥ అందులోనే. 1.36 


59. ౨(సమ్వాదురసి నివత్య జాతనిద్రా 
మున్యుచ్య ప్రీయగృహిణీం గ్ధువాన్య లక్ష్మీం! 
ఆతంక స్ఫురిత కఠోర గర్భ గుర్వీం (క్రవ్యాద్యో 5 
బలిమివ నిర్భుణః క్షీపామి॥ అందులోనే. 1.42. 
51 


మరియు సీతారాముల సంబంధం మానవాళికి ఆదర్శము. ఎట్లనగా 
ప్రియమైన జనము తానేమియు చేయకయే, సన్నిధి మాత్రము చేతనే సుఖములు 
కల్గించి దుఃఖములు పోగొట్టును. అది ఇట్టిదియని చెప్పరాని ద్రవ్యము లేక 
మందు. ఈ విధమైన రాముని వవనములు నాటి నుండి నేటి వరకు భార్యభర్తల 
మధ్యగల సంబంధానికి నిదర్శనమగుచున్నవోో. 


తర్వాత పంచవటీ ప్రాంత దర్శన సందర్భమున రాముడు సీతను తలచుకొని 
దుఃఖితుడై మూర్చిల్లెను. సత స్పర్శ చేత తేరుకొన్నవాడై మరల ఇట్లు తలంచెను. 
ఈ స్పర్శతప్పక నన్ను మూర్చనుండి తేర్చునదిగాను, మనస్సునకు మైమరపు 
కల్గించునదిగా యున్నది. ఆ స్పర్శ సోకగానే దుఃఖం వలన కల్గిన మూర్భను ఇపుడె 
తొలగించి, మరల ఆనందం వలన నాకు మైమరపు కల్గినట్టున్నదో. మరియు 
నా గుండె భయముచే రెండుగా పగులుచున్నది. కాని రెండుగ కాదాయెను. దేహము 
వసము తప్పినదై మూర్చను పొందుచున్నది. కాని ప్రాణము వీడలేదు. కడుపులోని 
మంట దేహమును కాల్చుచున్నది. కాని బూడిద కాదాయెను. విది నా 
ఆయువు పట్టును కోయునట్లున్నది. కాని ఆయువును కోయలేదూో. 
మరియు ఓ సీతా! నా గుండె పగిలిపోవుచున్నది. 





84. నకించిదవీ కుర్వాణః న్మాఖ్బ్రై దుఃఖా వ్యపోవాతి!। 
తత్తస్వ కియవి (ద్రవ్యం యోఫ్‌ొ యస్య ప్రయో జనః॥ ఉ. రొ.చ. 2.19. 


85. స్ప్రర్భః వురావరిచితో నియతం స వవ 
సంజీవనళ్ల) మనసః వరిమోహనళ్ల)। 
సంతాపజూం సవదియః (ప్రతిహత్యమూరా) 
ఆనంద నేన జడతాం వునరాతనోతి॥ అందులోనే. 9.7 
86. ధళతి హృదయం ళోకోద్వేగాట్‌ ద్దాధాతు న భిద్యతే 
వవాతి వికలః కాయో మోవాం నముంఛతి చేతనాం। 
జ్ఞాలయతి తనూమన్తర్దాహః కరోతిన భన్ముసాః 
ప్రవరతి విధి రర్మశ్చేద్‌ న కృంతతి జీవితం ॥ అందులోనే. ౩.25 


52 


నా దేహమున అన్ని బంధములు నాశనమగుచున్నవి. నాకు చుట్టును లోకము 
పాడు పడినట్టు తోచుచున్నది. లోపల ఆగక వైకి ఎగియుచున్న మంటలతో 
నేను కాలి పోవుచున్నాను. నా అంతరాత్మ నాకు వసము తప్పి వెను చీకటిలో 
మునిగి పోవుచున్నట్టున్న ది. మూర్చయును నన్ను కమ్ముకొనుచున్నది. అయ్యో! 
దురదృష్టవంతుడను. ఇపుడు నేనేమి చేయగలనీ. ఈ విధంగా రాముడు 
సతను తలచుకొని అనేక విధముల దుఃఖించుటను బట్టి రామాయణము 
సతారాముల అన్యోన్య దాంపత్య జీవితం, ప్రేమ, ఆదరాభిమానములు 
ఎటువంటి వోమనకు తెలియుచున్నది. 


మరియు సీత కూడ ఎప్పుడును తన భర్తకు ఎదురు మాట్లాడక సదా 
అతనినే అనువర్తించెను. రాజైన జనకుని కుమార్జెయై యుండి, అరణ్యమునకు 
బయలుదేరు సందర్భము మొదలుకొని మరల అయోధ్యకు తిరిగి వచ్చువరకు 
.ఎచటను రాముని నిందించినట్లు రామాయణమున లేదు. తిరిగి మరల 
దండకారణ్యమునకు పంపబడనప్ప టికి ఇది నాతల వాతయని దుఃఖించినది. 
ఎనాడు నాకు రాముడు అన్యాయం చేశాడనికాని, కనీసం నిందాస్తుతియైనను 
ఆమె చేయలేదు. దీనిని బట్టి రామాయణమునందు సీతారాముల అన్యోన్య 
దాంపత్య జీవితం లేదా ఆనాటి భార్యా భర్తలు ఏ విధంగా ఉన్నది మనకు 
తెలియుచున్నది. నాటి సమాజంలో కూడ స్త్రీకి ప్రాధాన్యత లేనట్టు మనకు 
పైకి కనిపించినను ఏనాడు రాముడు సీతను గూర్చి నిందించలేదు. సీతకు 
ఇలాంటి కష్టములు కల్లినవని ఆవేదన చెందాడే గాని ఇతరమైన భావన అతని 
67. వోవోదేవీ/ స్ప్రటతి వ్రదయం ధ్లంసతే దోహబంధః 
జూన్మం మనే జగదబిరత జ్వాల మంత్లలామి/ 


సీదళ్షున్రై తమన విదురో మంజుతీ వాంతరాల్మాః 
ఎమ్రన్‌ మోవాభ్తుగయలతి కథం మంద భాగ్భః కరోమి// ఉ.రా.చ. 3.32. 


53 


మనసులో లేదు. నిన్ను పెండ్లి చేసుకొన్నది మొదలు కష్టములు కల్లెనని ఏనాడు 
సీతను గూర్చి ప్రత్యక్ష పరోక్షములుగా ఎచటన అనినట్లు ఆనవాలు లేదు. 


వురి ఈనాడు అట్లుకాక దీనికి భిన్నమైయున్నది. ఎందుకనగా 
విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా ఎదిగిన కారణంచే. స్త్రీలు 
భర్త మనోభావాలను లెక్క చేయక వ్యవహరించటము జరుగుచున్నది. 
మరికొందరు అజ్ఞానులై అహంకారులై తమ కుటుంబములను నాశనం 
చేసుకొనుటయు మనం చూచుచున్నాము. వెండ్రయిన మరుక్షణమే భర్త తరపున 
ఎవరిని లెక్క చేయక కించపరచుట కూడా లోకంలో జరుగుచున్నది. మరి 
సత ఒక రాకుమార్తె్లై యుండి అన్ని కష్టములందును భర్తను అనుసరించెను. 
మరి వారికి సంపదలు లేవా? ఎటిట 'సందర్భములలోను ఒకరినొకరు 
నిందించుకొ నలేదు. మరి ఈనాడు ఏమి జరుగుతున్నదో పాఠకులకు విదితమే. 


మరియు మనము ఈనాడు ఎంత విద్యా, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి 
చెందినను, భార్యాభర్తలు ఒకరివి ఒకరు అనుమానములు వీడి, సహనంతో 
సాదారాభిమానములతో కలసి మెలసి జీవించుటలో ఉన్న సౌఖ్యం మరెచటను 
లేదు. మనసునకు ధనప్రధానం కంటె ప్రేమాభిమానములు ముఖ్యం. ఎంత 
ఉన్నను చివరకు అభిమానం చూపించువారు లేకున్న జీవించుయు చచ్చిన 
వారితో సమానము. కావున మనమున్నంత వరకు మన పరిథిలో మన 
జీవితంను సుఖమయం చేసుకొంటే దానికి మించిన పరమార్ధం మరియొకటి 
లేదు. రామాయణము నందు భార్యాభర్తల సంబంధం, వారు ఒకరిపై ఒకరు 
చూపుకొన్న ద్రీమాభిమానములు చక్కగా వివరించబడినవి. అందువలననే వారి 
జీవితం సుఖమయమైనది. కావున నిజ జీవితంలో రామాయణంలో చెప్పబడిన 
విషయాలు నాటి మొదలు నేటి వరకును ఇంకను మానవులు ఆచిరించినచో 
వారి జీవితం సుఖమయం అవుతోంది. 


54 


రండవ భారము 


వాల్మీకి రామాయణంలోని నీత్రి వాక్యాలు 


అతి ప్రాచీన కావ్యమైన రామాయణమునందు హితోపదేశతుల్యమగు నీతి 
బోధకమైన శ్లోకాలు అనేకం కలవు. అవి రామాయణంలోని అన్ని 
కాండలలోను వ్యాప్తమైయున్నవి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించినచో, వాటిని 
మూడు విధములుగా విభజించుకొనవచ్చును. అవి (1) రాజనీతికి 
సంబంధించిన నీతి వాక్యాలు. (2) భార్యాభర్తలకు సంబంధించిన నీతి 
వాక్యాలు, (3) ప్రజలకు సంబంధించిన నీతి వాక్యాలు. శ్రీ మద్వాల్నీకి 
రామాయణమునందు ఈ నీతికి సంబంధించిన వాటిని గూర్చి ఇచట క్షుప్తంగా 
పొందుపరచడం జరిగింది. 


1. రాజనీతికి సంబంధించినవి 


రాజు ధర్మార్ధ కామములకు మూలము. రాజ్యమందు రాజుకు, 
మంత్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు మంచి అవగాహన ఉన్నప్పుడే 
ఆ రాజు రాజ్యపాలన చక్కగా చేయగలడు. రామాయణమున వర్ణించబడిన 
రాజులు ప్రజలకోసం (అనగా ప్రజల హీతోపకారియై) రాజ్యమును 
పరిపాలించిరి. ఉదాహరణకు ఉత్తరరామచరితము నందు. 


స్నేహం దయాం తథా సౌఖ్యం యదినా జానకీమపి। 
ఆరాధనాయలోకస్య ముంచతో నాస్తి మే వ్యథా॥ 


అను శ్లోకమును బట్టి ఇక్యూకు రాజులు ప్రజాక్షేమం కోసం తమ భార్యలను 
సైతము వదిలి వేయుటలో వారికి దుఃఖం లేదు. దీనిని బట్టి వారు ప్రజల 


ర్‌5్‌ 


కొరకే రాజ్యమును పరిపాలించినట్లు మనకు తెలియుచున్నది. రామాయణము 
నందు వాల్మీకి రాజులకు సంబంధించిన అనేక నితులను వివరించాడు. 
అందులోను ప్రధానమైన కొన్ని రాజనీతికి సంబంధిఐనిన వాక్యాలు లేక 
పద్యాలు ఇందు పొందు పరచుచున్నాను. ఈ నీతికి సంబంధించిన వాక్యాలు 
చాల పురాతనమైనప్ప టికి నేటి పాలకులకు ప్రజలకు మధ్యగల సంబంధాలను 
తెలియజేస్తూ అందరికి ఆదర్శవంతంగా ఉన్నాయి. 


ఇందులోనే ఈ నీతి వాక్యాల భావము గూడ వ్రాయబడినది. దాని వలన 
పాఠకులకు మరింత చేరువ కాగలదని నా భావన. మరియు రాజా గుణములను 
ప్రజలకుండవలసిన గుణములను చక్కగా తెలియజేయడం జరిగింది. 


1. ఏవంహి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే; అయో.కా. 14.57 
రాజులేని రాజ్యము శోభను చెందక వృద్ది చెందక నశించును. 


లో. బుద్దియుక్తాహ పురుషా న సహంతే పరస్తవం। అయో.కా. 26.25. - 
బుద్దిమంతులు ఇతరులు తమ్ము స్తుతించిన సహించరు. 


3. 'సమర్ధాన్‌ సంప్రగృహ్హాంతి జనానపీ జనాధిపాః। అయో.కా. 26.36. 
రాజులు 'సమర్గులైనవారు సాధారణ జనులైనను స్వీకరింతురు. 

4. న వేణా౭౬హృతం భక్ష్యం వ్యాఘః భారితు మిచ్చతి। 
అయో.కా. 61.16. 
ఇతర జం తువులు తిన్న మాంసమును వ్యాఘ్రము (పులి) ముట్రదు. 
(అదేవిధంగా రాముడు ఇతరులు అనుభవించిన సంపదను నాదరింపడు). 


5. ఆగోపాలా యథాగావః తథా రాస్త్రమరాజకమ్‌। అయో.కా. 67.29 
రాజు లేని రాజ్యము గోపాలుడు లేని గోవులవంటిది. 


56 


LO: 


hls 


12. 


LS 


14. 


15. 


పూర్వా పకారిణాం త్యాగేన హ్యధర్మో విధీయతే! అయో.కా. 96.23 
ముందుగా అపకారము చేసిన వారిని శిక్షించుటలో అధర్మము లేదు. 


యద్దాత్తాస్సంతి రాజాన్తుద్దుత్తాస్సంతి హా ప్రజాః। అయో కా. 109.9. 
రాజులెట్లు నడచుకొందురో ప్రజలు అట్లే ప్రవర్తించుదురు. 


అస్వాధినా నరేంద్రాణాం ప్రాకృతైస్టే జనై సమాః। అర.కా. 33.9 
ఎవరిని తమ ఆధినమందు ఉంచుకొనలేని రాజులు సాధారణ మానవతుల్యులు. 


శఠమవ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్టివమ్‌। అర.కా. 33.15 
ఇతరులకు హానిని తలపెట్టు రాజును క్టసమయమున ఎవరు ఆదుకొనరు. 


నతు స్థానాత్ప్సరి భ్రష్టైః కార్యం స్యాద్వసుధా ధివైః। అర.కా. 33.18 
పదవిచ్యుతులైన రాజు వలన ఎట్టి ప్రయోజనం ఉండదు. 


ఎవం రాజ్యాత్పరి భ్రష్టః సమర్థ్యోపి నిరర్దకః। అర.కా. 33.19 
స్థాన భ్రష్టుడైన రాజు శక్తి సామర్ధ్యములు కలిగియున్నను వ్యర్థుడు. 


కృతజ్ఞు ధర్మశీలశ్చ 'స రాజా తిష్టతే చిరమ్‌। అర.కా. ౩౩.20 
చేసిన మేలు మరువక ధర్మగుణము కల్లియుండు రాజు చిరకాలము పదవియందుండును. 


వ్యసనం స్వామివైగుణ్యాత్‌ ప్రాప్నవంతీతరేజనా:। అర.కా. 41.9 
జనులు రాజుయొక్క దుర్గుణము వలన కష్టమును పొందుదురు. 


తస్మాత్‌ సర్వాస్వవ స్టాసు రక్షితవ్యాః నరాధిపాః। అర.కా. 41.10 
'సర్వావస్థలయందును రాజులు రక్షింపతగినవారు. 


యథ్యాత్మన స్తథా౭_న్వేషాం దారా రక్షా ) విపశ్చితా। అర.కా. 50.7 


57. 


16: 


bls 


18. 


19. 


20. 


i 


223 


పర పురుషుడు తాకకుండా తన భార్యనెట్ట్లు రక్షించుకొనునో అదే 
విద్వాంసుడగువాడు ఇతరుని భార్యను కూడా కాపాడవలయును, 


రాజా ధర్మసస్య కామస్య ద్రవ్యాణాం చోత్తమో నిధి; అర.కా. 50.9 
రాజు థర్మార్ధకామములకు మూలము. 


తదన్నమపిభోక్తవ్యం జీర్య్వతే య దనామయమ్‌। అర.కా. 50.17 
ఎంత అన్నము జీర్ణమై శరీరమునకు హితము గూర్చునో అంత అన్నమే 
తినవలయును. 


ఉత్సాహవంతోహి నరానలోకీ సిదన్తి కర్మ స్వతిదుష్కరేషు! అర.కా. 63.19 
లోకమున ఉత్సాహవంతులెన్నడును అతిదుష్కర కార్యములు సాధించుటలో 
'సయితము పరాజయము పొందురు. 


పార్థివానాం గుణారాజన్‌ దండశ్సాప్యవ కారిషు। కక 17.17 
అపరాధులను దండించుట గాజుల కుండవలసిన లక్షణము. 


కృతజ్ఞః సత్యవాదీచ రాజాలోకే మహీయతే। కి.కా. ౩4.7. 
సత్యమునే చెప్పుచు చేసిన మేలు మరువకయుండు రాజు ఈ లోకమున మెప్పునొందును. 


అసద్వ్రాత్తేహ నృపతావకాలే మయతేజనః। ఉ.కా. 73.16. 
రాజు దుర్మార్గవర్తనుడైనచో జనులు అకాలమున (ముసలితనము 
పొందకయే) మరణింతురు. 


'సదండో విధి వన్ముక్తః స్వర్గం నయతి వార్టివమ్‌! ఉ.కా.79.9. 
సక్రమముగా అపరాధిని రాజైనవాడు శిక్షించినవో యట్టి ఉత్తమకార్యము 
కారణముగా రాజు స్వర్గమునకుపోవును. 


58 


ని, 


భార్యాభర్తలకు సంబంధించినవి 


రామాయణమునందు వర్ణించబడిన భార్యాభర్తల సంబంధం తత 


ప్రసిద్ధమైనది. ఇది మానవలోకానికే ఆదర్శవంతమైనది. రామాయణమునందు 
భార్యాభర్తల మధ్య ఎచటను ఒకరినొకరు కనీసం ఎదిరించి మాట్లాడడం, 
నిందించుకోవడం గాని లేదు. వారి అన్యోన్య దాంపత్య జీవితం ప్రజలకు 
నాటికి, నేటికి అద్దం పడుతున్నట్లుంది. భార్యాభర్తల దాంపత్య జీవితానికి 
సంబంధించిన అనేక నీతి వాక్యాలు రామాయణంలో మనకు కన్పిస్తున్నవి. 
ఆనీతి వాక్యాలు క్లుప్తంగా ఇచట వివరించబడినవి. 


a 


భర్తుః చజ్రూషయా నారిలభతే 'స్వగ్గముత్తమమ్‌। అయో .కా 24.26 
స్త్రీ భర్తకు సివచేయుట ద్వారా స్వర్గము నొందును. 


భర్తుర్భాగ్యంతు నార్యేకా ప్రాప్నోతి పురుషర్షభ! అయో .కా .2?.4 
భర్త యోక్క ఐశ్వర్యమును భార్య యోక్కతయే అనుభవించును. 


భర్తు, రిచ్చా హి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే! అయో .కా.35.8. 
స్త్రీలట్‌ కోటిమంది కుమారులకంటె భర్హకోరికయే (భర్త అభిప్రాయ 
ప్రకాశం నడుచు కొనుటయే) విశ్శిష్టమైనది. 


ఆత్మాహి దారాః సర్వేషాం దారసంగ్రహ వర్ణినొం।అయో .కా.37 DA 
గృహస్టులెల్లరకు భార్యయో ఆత్మ. 


స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే! ఆయో.కా.39.24 
ఉక్తమ స్త్రీలకు అన్ని విధముల ప్రధాన భూతుడు భర్తయే. 


59 


6. నాపతిః సుఖయేధేత యా స్యాదపి శతాత్మజా!। అయో.కా.39.29 
నూరుమంది కుమారులుండినను భర్తలేని స్త్రీ సుఖముగ నుండ జాలదు. 


7. అమితస్యతు దాతారం భర్తారం కాన పూజయేత్‌। అయో.కా.39.30 
అమితమైనదానిని స సంబంధించిన వాటిని) 
ఇచ్చునట్టి భర్తను ఏ స్త్రీ పూజింపదు. 


తీ. ప్రజలకు సంబంధించినవి 


రామాయణమునందు “యధథారాజా తథా ప్రజా”? యన్న ట్లు రాజులు 
ఎంత నీతివంతులో ప్రజలు కూడ అట్లే నిత్య ధర్మ పరాయణులు. ఎచటను 
అధర్మమనునది కానరాదు. ముఖ్యంగా రాముని పరిపాలనయందు ప్రజలు 
ఎల్లపుడు ఈతి బాధలు లేక సుఖశాంతులతో, ఈర్చ్యా ద్వేషములు లేక 
ఆదరాభిమానములతో కలసి మెలసి యున్నట్లు మనకు తెకీయుచున్నది. 
ప్రజలు తరతమ భేదములు లేక అన్యోన్యంగా జీవించుచుండిరి. 
శ్రీమద్రామాయణమునందు ప్రజలకు సంబంధించిన నీతి వాక్యములు 
అనేకం. ఈ నీతి వాక్యాలు నాటి కాలమునకేకాక నేటి కాలమునకు గూడ 
ఆదర్శవంతమైనవి. మరియు మిక్కిలి ప్రశంసనీయమైనవి కూడ. నేటికి వాటి 
విలువ ఇంతయని చెప్పనలవి కాదు. ఆ సదుద్దేశంతోనే రామాయణంలోని - 


ప్రజలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నీతి వాక్యాలు ఇందువివరించడం 
జరిగింది. 


1. అనిషిద్ధ 'సుఖత్యాగీ పశువరే న సంశయః। బా.కా. 
నిషద్ధములు కాని సుఖములను వదలుకొనువాడు పశువే. 


2. పరస్రవాసే హి వదం త్యనత్తమం తపోధనాస్సత్యవవో హిత నృణాం। 
అయో.కా. 11.29 


సత్యమే మనుష్యులకు స్వర్గలోక ప్రాప్తికి హేతువని బుషులు చ్చేనారు. 


60 


10. 


Llu 


సత్వం హా పరమం ధర్మం। అయో .కా. 14.3. 
ధర్మ మెరిగిన వారికి సత్యము గొప్ప ధర్మము. 


మృదుర్ణి పరిభూయతే। అయో.కా. 21.11. 
మెత్తని స్వభావము కలవాడు అవమానింపబడును. 


ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్టితమ। అయో.కా. 21.4. 
లోకమున సకల పురుషార్థములలో ధర్మమ ఉత్కృష్టమైనది. 


గురు వృత్త్యనురోధేన నకించి దపి దుర్లభమ్‌! అయో.కా. 30.36. 
గురు శుశ్రూషా ధర్మము ననుసరించినవో ఏదియు దుర్లభము కాదు. 


“న హీ నింబాత్‌ ప్రవేత్‌ క్షౌత్రం””. అయో.కా. 35.15. 
వేప నుండి తేనె కారదు. 


శోకోనాశయతే సర్వం నాస్తి శోక 'సమోరిపుః। అయో.కా. 62-15. 
శోకము అంతను నశింపజేయును. కాన శోకముతో సమానమైన శత్రువు 
లేదు. ' 


ఆత్మనో నావబుధ్యన్తే మనుష్యా జీవితక్షయము। అయో .కా. 105-24. 
మనుష్యులు తమ జీవితము క్షయించుచున్నదని ఎరుగరు. = 


ధర్మసాద మదం జగత్‌! అర.కా. 9.30 
ఈ ప్రపంచమున ధర్మమే సారము. 


రాజాత్సరిభ్రష్టః సమర్శ్శ్యపి నిరర్ధకః।; అర.కా. 33.19 
రాజ్య భ్రష్టుడైన రాజు సమర్భుడైనను నిషప్రుయోజనుడే. 


61 


13; 


14. 


15. 


16. 


LT 


18. 


19. 


20. 


21. 


ముమూర్హూణాం హి సర్హేషాం యత్సథ్యం తన్న రోచతే! అర.కా. 53-17. 
మృత్యువు సమీపించిన వానికి హితమెంతమాత్రము రుచింపదు. 


నిర్జాష్ఫు సదోషశ్ల వయస్యః పరమాగతిః। కి.కా. 8.8. 
నిర్గోషిగ్రాని దోషిగాని స్నేహితుడే సహాయమునొసంగువాడు. 
శోచతే వ్యవసీదంతి సర్వార్ధ। కి.కా. 27.34. 

వ్యసనములందు లగ్నుడగువానికి అన్ని కార్యములు చెడును. 


పానాదర్ధశ్చీ ధర్మశ్చ కామళ్ళ పరిహియతే। కి.కా. 33.45 
మద్యపానము వలన ధర్మార్ధ కామములు నాశనమగును. 


మనోహి హేతు స్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే। సు.కా. 11.41 
మనస్సే సర్వేంద్రియ ప్రవర్తనకు హేతువు. 


యదతీతం పున్ల్నాతి స్రోతః ప్రోతస్వినామిన। సు.కా.20.12 
నది ప్రవాహమువలెపోయినదేదియు (గడచిన యౌవనము) తిరిగిరాడు. 


ఇచ్చతీం కామయానస్య స్రితిర్భవతి శోభనా।సు.కా. 22.42 
తన్ను ప్రేమించు వనితను కామించువానికి మిక్కిలి ప్రీతి చేకూరును. 


క్రుద్ధః పరుషయావాచా నర స్పాధూ నధిక్షిపేత్‌। సు.కా. 55.4. 
కోపించిన నరుడు పరుష మాటలచే 'సత్సురుషులను నిందించును. 


నాన్నిరగ్నీ ప్రవర్తతే। సు.కా. 55.23 
అగ్ని అగ్నిని దహింపదు కదా!. 


సర్వే చండస్య బిభ్యతి; యు.కా. 2.20. 
అందరు చండునికి భయపడుదురు. 


62 


22. 


293. 


24. 


20% 


26. 


27. 


28. 


న నాత్మాపచారేణ కులం తేన వినశ్యతి యు.కా.38.7? 


నీచుడు చేసిన అపచారమునకు ఫలముగా అతడొకడేకాగ అతని 
వంశమంతయు నశించును. 


గతంతు గతమేవహి। యు కా. 63.25 
గడవినది గడవినదేయగును కాని మరల రాదు కదా. 


న కజ్ణనాత్‌ సత్స్పురుషా భవంతి। యు.కా. 71.58 
ఆత్మశ్చాఘనముచే సత్పురుషులు కానేరరు. = 


పౌరుషీణతుయో యుక్తః సతుశూర ఇతి స్మృతః | యు.కా. 71.59 
పౌరుషము కలవాడే శూరుడు. . 


అధనేనార్థ కామేన నార్ధః శక్యో వివిన్వతా! యు.కా. 83.38 
ధనము లేనివాడు తనయభివృద్ధిని ఎంతగా కోరుకున్నను అది లభించదు. 


శుభకృచ్చుభ మాప్నోతి పాప కృత్సాపమశ్నుతే! యు.కా. 111.26 
శుభముల నాచరించిన వాడు సుఖముల నొందును. పాపముల 
నాచరించిన వాడు కష్టములు నొందును, 


కీర్యర్థం తు 'సమారంభః సర్వేషాం సుమహాత్మనామ్‌! ఉ.కా. 45.13 - 
మహాత్ములు ఏ కార్యారంభమునైనను చేపట్టుట కీర్తికొరకే. 


63 


ఉపయుక్త [రంథావళి 


శ్రీమద్వాల్మీకి రామాయణం 
నారాయణ స్వామి అయ్యర్‌. ఆర్‌. 
మద్రాసు - 195993. 


శ్రీమద్వాల్మీకి రామాయణం 
శివరామ శర్మ వశిష్టః. మ్‌. 
చౌఖాంబా విద్యా భవన్‌ 
వారణాసి - 1957 


శ్రీమద్వాల్మీకి రామాయణం 
వాణి విలాస్‌ ముదణాలయము 
శ్రీ రంగమ్‌ - 19 17. 


శ్రీమద్రామాయణం 

వేంకట శేషాచార్యులు, చలమచర్ర. 

బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ద కాండములు 
జయలక్ష్మీ పబ్టికేషన్సు 

హౌదరాబాదు. . 


రామాయణ సుధాలహరి 
(ఉపన్యాసు మంజరి 
తి.తి. దేవస్థానములు 
తిరుపతి - 1984. 


గోపాల్‌ రెడ్డి, ముదిగంటి 
సంస్కృత సాహిత్య చరిత్ర 
తెలుగు విశ్వ విద్యాలయం 
హైదరాబాదు - 1986. 


64 


10. 


12, 


(ప్రతాప్‌ రెడ్డి, సురవరం 
రామాయణ విశేషములు 
హౌదరాబాదు 1987. 


భవభూతి 
ఉత్తర రామచరితమ్‌ 
వారణాసి, 1990. 


మౌలాలి, షేక్‌ 
రామాయణ పాత్రలు 
గుంటూరు - 1993. 


రఘునాథాచార్డ్గ, ఎస్‌.బి. 


జననీ జన్మ భూమిశ్చ 
యువ భారతి 
సికింద్రాబాద్‌ - 1984 


౯ 


రఘునాథాచార్య. ఎస్‌.బి. 


రామ విజయ; 

తిరుపతి - 1976 
రామ(బహ్మం, బేతవోలు 
వాల్మీకి రామాయణం 


కొండపల్లి విజయకుమార్‌ పబ్లిషర్స్‌ 


రాజమండ్రి - 1983. 


65 


అయో.కా. 
అర.కా 


ఉ.కా. 
ఉ.రా.చ. 


కి.కా. 


నీ.వా.రా. 


స్వీ 


స.నా.చ. 


శో 


యిం... 


సంకేత పదసూళచి 


తెలి 


అయోధ్యకాండ 
అరణ్యకాండ 


ఉత్తరకాండ 

ఉత్తర రామచరితం 

కిష్కింధ కాండ 

లూలకాండ 

యుద్దకాండ 

శ్రీమద్వాల్మీకి రామాయణం 
సంస్కృతనాహిత్య చరిత్ర 


సుందర కాండ 





66 


